వ్‌ 


యజ్ఞోపవీత వైశిష్ట్యము 
బ్రహ్మచర్య విశిష్టత 
(అనుబంధం : బ్రహ్మచర్య, మేధా సూక్తులు) 


కర్త : 
సుమ్మార్తి 
(డా. కోడూరి సుబ్బారావు) 


గాయత్రి ఆశ్రమ ట్రస్టు ప్రచురణ 


గాయత్రీ గ్రంథమాల : 64 
యజ్ఞోపవీత వైశిష్ట్యము 


బ్రహ్మచర్య విశిష్టత 
(అనుబంధం : బ్రహ్మచర్య, మేధా సూక్తులు) 


ప్రతులు : వెయ్యి 


సృష్టి సంవత్సరము : 197, 29, 49, 117. 
విక్రమాబ్దము : 2072. 

దయానందాబ్దము : 192. 

శ్రీ దుర్మఖి నామ సంవత్సరం, ఆశ్వీయుజ పౌర్ణమి. 
తేది : 16-10-2016. 


మూల్యము : మీరు పూర్తిగా చదివి మరొకరికి యిచ్చి చదివించటం 


గాయత్రీ ఆశ్రమ ట్రస్టు అనుమతితో 
ముద్రణ - వితరణ : 
రావికంటి జ్యోతిశ్రీ - దీనదయాళ్‌ 
వైదికధర్మ ప్రచారకులు 
వారాసిగూడ, సికింద్రాబాద్‌ 


డి.టి.ఫి. & ప్రింటింగ్‌ : 

విక్రాంత్‌ ప్రింట్‌ హౌస్‌, 

వారాసిగూడ, సికింద్రాబాద్‌ - 500 061. 
ఫోన్‌ : 9705085608. 


అభినందనలు - ఆశీస్సులు 


చి. రావికంటి దీనదయాళ్‌, సౌ. జ్యోతిశ్రీ దంపతులిరువురు నిష్టాపరులైన 
ఆర్యపరివారాలలో పుట్టి పెరిగినవారే. చి. దీనదయాళ్‌ శ్రీమాన్‌ రావికంటి కృష్ణమూర్తి 
, శ్రీమతి సుశీలమ్మ దంపతుల తృతీయ పుత్రునిగా సీత్రాఫలమండి, సికింద్రాబాద్‌లో 
జన్మించారు. సౌ. జ్యోతిశ్రీ పిట్లం గ్రామంలో (నిజామాబాద్‌ జిల్లాలో) శ్రీమాన్‌ 
మండలి నారాయణ, శ్రీమతి విమలమ్మ గార్ల కనిష్ట పుత్రికగా జన్మించినది. 
చి. 'దీనదయాళ్‌ బి.కాం., ICA! Inter వరకు చదువుకొని “విక్రాంత్‌ ప్రింట్‌ 
హౌస్‌” పేరుతో ఒక ముద్రణాలయాన్ని నడుపుకుంటున్నారు. మా సీతాఫలమండి 
ఆర్యసమాజం ద్వారా ప్రచురించబడుచున్న మాసిక కరపత్రాలను, పుస్తకాలను శ్రద్దా 
భక్తులతో ముద్రించి యిస్తున్నారు. అట్లే, మా గాయత్రీ ఆశ్రమ ట్రస్టునకును అవసరమైన 
ముద్రణలు చేస్తూ సహకరిస్తున్నారు. శ్రీమతి జ్యోతిశ్రీ పిట్లం గ్రామంలో 7వ తరగతి 
చదువుకొని అనంతరం వారణాశి యందు ఆచార్య ప్రజ్ఞాదేవి గారిచే నడుపబడిన 
పాణిణి కన్యామవోవిద్యాలయము మరియు ఆర్య కన్యా గురుకులం 
ఆచార్య శాంతి దేవి ఆర్యకన్యాగురుకులంలో హరియాణా మరియు ఆర్ష గురుకులం 
వడ్లూర్‌ కామారెడ్డి ఆచార్య వేద్‌వ్రత్‌ మీమాంసక్‌ వేద్యాధ్యయనం 12 సంవత్సరాలు 
చేశారు. అనంతరం వివాహం తరువాత సంస్కృతంలో M.A. డిగ్రీ మరియు హిందీ 
పండిత్‌ చేశారు. ప్రస్తుతం వైదిక విద్యాలయ' హైస్కూల్‌లో హిందీ టీచర్‌గాను, 
ధార్మిక శిక్షకురాలుగాను పనిచేస్తున్నారు. మాతృభాష తెలుగుతోబాటు హిందీ, 
సంస్కృత భాషలలోను ప్రావీణ్యత ఉండటంవల్లను, చక్కటి ప్రవచనతశైలి 
ఉండటంవల్లను వైదిక ప్రవక్తగా, పురోహితగా చక్కటి గుర్తింపు పొందారు. వీరికి 
నా అభినందనలు. 

ఈ దంపతులకు వరుసగా ముగ్గురు (3) మగపిల్లలు కలిగారు. వారికి 
వరుసగా “విక్రాంత్‌, విఖ్యాత్‌, విశ్రుత్‌” అని నామకరణాలు చేశారు. ముగ్గురి 
పేర్లలోను మొదటి అక్షరం 'వి' కావటం విశేషం. వారిని విశేష వ్యక్తులుగా తీర్చిదిద్దాలని 
తల్లిదండ్రుల అభిలాషకావచ్చు. 'విక్రాంత్‌' అంటే విశేషంగా పురోగమించువాడనీ, 


IV 


విఖ్యాత్‌ అంటే విశేషమైన కీర్తిగలవాడనీ, విశ్రుత్‌ అంటే విశేషంగా వేదాది 
సత్యశాస్రాలను శ్రవణం (వినటం) చేసినవాడని అర్థం. ఈ పేర్లకు మరికొన్ని అర్థాలు 
చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఈ సాత్విక సంకల్పాన్ని సర్వవ్యాపక సర్వేశ్వరుడు సఫలము 
చేయునుగాక ! వీరికి నా ఆశీస్సులు. 

వారు ఈ ముగ్గురు విల్లలకు ఆశ్వీయుజ పూర్ణిమ ఆదివారం 
(16-10-2016 తేదీ) ఉపనయన వేదారంభ సంస్కారాలు నేను ప్రస్తుతం నివసిస్తున్న 
వైదిక వానప్రస్థ సాధకాశ్రమము - వైదిక యజ్ఞశాల (హనుమాపురం, భువనగిరి) 
లో జరిపించాలని సంకల్పించటం నాకు మహదానందాన్ని కలిగించింది. ఎందుకంటే 
వారు వేరొక చోట ఏర్పాటు చేసివుంటే నేను వెళ్ళగలిగే వాడినో లేదో కదా ! ఆ 
సందర్భంలో నా రచన “యజ్ఞోపవీత వైశిష్ట్రము” ముద్రణచేసి వితరణ చేసుకుంటామని 
నా అనుమతిని కోరారు. నేను సంతోషంగా అంగీకరించటమే కాక దానిలో 
బ్రహ్మచర్యాన్ని గూర్చి వ్రాసిన 2 కరపత్రాలను, యజ్ఞోపవీతాన్ని గురించిన మరొకొన్ని 
మాటలను, (బ్రహ్మచర్య మేధాసూక్తాలను కూడా కలిపి ముద్రిస్తే బాగుంటుందని 
సూచించాను. వారు సంతోషంగా అంగీకరిస్తూ ఈ చిన్నపుస్తకాన్ని ముద్రించి మీ 
అందరకు కానుకగా వితరణ చేస్తున్నారు. 

ఈ చిన్నప్రస్తకాన్ని విద్యార్థులు, విద్యావంతులు అందరూ చదివి యజ్ఞోపవీతాన్ని 
విద్యాచిహ్నంగా, దేవ, బుషి, పిత్రు, బుణ విముక్తికై దీక్షాకంకణంగా గుర్తించి 
విద్యావంతులైన స్రీపురుషులంతా ధరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థినీ 
విద్యార్థులు బ్రహ్మచర్య అవసరాన్ని గుర్తించి అనుసరిస్తారని ఆశిస్తున్నాను. 
సర్వాంతర్యామియైన ఓం నామక పరమేశ్వరుడు వారికి అట్టి ప్రేరణను కలిగించునుగాక. 

మరొకసారి చి. దీనదయాళ్‌, సౌ. జ్యోతిశ్రీ గార్లకు, పిల్లలకు నా అభినందనలు, 
ఆశీస్సులు. ప్రూఫ్‌ దిద్దుటలో సహకరించిన ఆర్య సమాజం, సీతాఫలమండి కార్యదర్శి 
గారైన శ్రీ డి. గంగాధర్‌ గారికి నా ధన్యవాదములు. 


వైదిక వానప్రస్థ సాధకాశ్రమం, సుమా 
శ్రీదుర్ముఖి సం॥ విజయదశమి (డా. కోడూరి సుబ్బారావు) 


iG 


జో లో 
యజ్ఞోపవీత వైశిష్టము 

(యజ్ఞోపవీతం? అను పదము యజ్ఞ + ఉప + వీతం అను మూడు 
పదముల కలయికచే తయారగును. అందు యజ్ఞ పదము 'యజ్‌-దేవపూజ, 
సంగతికరణ, దానేషు' అను ధాతువుతో సిద్ధమగును. అందుచే యజ్ఞ మనగా 
దేవతలను పూజించుట, సత్మరించుట, మానవులలోని వివిధ శక్తులను సంఘటితపరచి 
ఉత్తమ ప్రయోజనమును సిద్ధింపజేయుటకై పరిశ్రమించుట, దాతృ త్వ బుద్ధితో 
తన మనోవాక్కాయములను తోటి ప్రజల ప్రయోజనమునకై అర్పించుట యగును. 
ఒక్క మాటలో చెప్పవలెననిన “యజ్ఞో వై గ్రేష్టతమం కర్మ”- తనకు, యితరులకు 
మేలుచేయు ఉత్తమోత్తమ కర్మ యజ్ఞ మనబడును. అట్టి యజ్ఞమయ జీవితము 
గడుపుటకు సంకల్పించి దానిని వ్రతముగా స్వీకరించు వ్యక్తులు వ్రతసూత్రముగా 
ఈ ఉపవీతమును ధరించవలెనని బుషుల అభిమతము. ఉపవీత మనగా, ఉప- 
సమీపమునకు, వీత - చేర్చునది. శుభకర్మలకు దగ్గరగా చేర్చునది. అట్టి సూత్రము 
సదా మానవునకు తన వ్రతమును గుర్తు చేయుచు ఎడమ భుజముపై నుండి 
కుడివైపు అడ్డముగా వ్రేలాడవలెనని దీని నిర్మాణము జేసిరి. అప్పుడది గుండె 
మీదుగా హృదయ గుహ యందలి అణుస్వరూప జీవునిపైనుండి జీవుడు ధరించునట్లు 
(వ్రేలాడును. ప్రాణశక్తి కేంద్రమైన నాభిని తాకుచు కుడివైపు కటి ప్రదేశమున 
అంతమగును. అట్టి వ్రతమును దీక్షతో నెరవేర్చుటకు కటిబద్దుడు కావలెనని 
ప్రేరణనిచ్చును. నడుము బిగించి తన పూర్ణశక్తి సామర్ధ్యములతో యజ్ఞమయ జీవితము 
గడుపవలెనని ప్రబోధించును. 


దీనివలన ఒక భౌతిక ప్రయోజనముకూడ గలదు. మన శరీరము లోపల 
వీపుపైనుండి ఎడమ భుజము మీదుగా అడ్డముగా కటి ప్రదేశము వరకు విల్లువలె 
నుండు ఒక ప్రాకృతిక రేఖ గలదనియు అది మానవులలో విద్యుత్తు నుత్చన్నము 
చేసి యింద్రియములలో ఉష్ణతను, ఉద్రేకమును కలిగించుననియు, దానివలన 
కామ క్రోధములు ఉద్రేకించుననియు కొందరి వైజ్ఞానికుల కథనము. అయినను 


ఇది లాజవంతి (10400 Mme not) ఓషథివలె స్పర్శ మాత్రమున ముకుళించు 
(శాంతించు) స్వభావము గలదట. అందుచే యజ్ఞోపవీతము ఆ ప్రాకృతిక రేఖను 
మృదువుగా స్పర్శించుచు అదుపులో ఉంచి మానవుని కాముకునిగా, కోధితునిగా, 
హింసకునిగా కాకుండా కాపాడునని యందురు. 


బుషులు యజ్ఞోపవీతమును ధరించునపుడు దాని ప్రయోజనమును 
గుర్తింపజేయు విజ్ఞానమునంతను మంత్రబద్దముజేసి వినియోగ మంత్రముగా 
చెప్పుకొనవలెనని నిర్దేశించిరి. ఆ మంత్రము- 


“యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్‌ 

సహజం పురస్తాత్‌ | 

ఆయుష్య మగ్యం ప్రతిము్బ శుభ్రం యజ్ఞోపవీతం 

బలమస్తు తేజః ॥ (పా. గృ. 2-2-10) 
యజ్ఞోపవీతం = యజ్ఞములను (శుభకర్మలను) చేయుటకు ధరించు ఈ వ్రతసూత్రము, 
పరమం పవిత్రం= పరమ పవిత్రమైనది. ప్రజాపతేః ప్రజాపతియైన పరమేశ్వరుని 
చేర్చుటకు, యత్‌= ఏది సహకరించునో, సహజం = తల్లి గర్భములో బొడ్డు త్రాడుగా 
సహజముగా, పురస్తాత్‌ = జన్మించక ముందు నుండి యుండునో అది, ఆయుష్యం 
= ప్రాణశక్తిని బలపరచి దీర్చాయువు నిచ్చును, అగ్ర్యమ్‌ = అగ్రేసరత్వమును . అన్ని 
రంగములలో యున్నతిని కలిగించును, ప్రతిముంచ శుభ్రమ్‌ = శుభకర్మలకు భిన్నమైన 
చెడుగులనుండి విడిపించి మేలు చేయును. యజ్ఞోపవీతం= అట్టి యజ్ఞోపవీతము 
(నాకు) బలమస్తు తేజః = తేజస్సు నిచ్చు శారీరక, మానసిక, ఆత్మిక బలములను 
ప్రసాదించును గాక. 


ఈ మంత్రార్థములోని బెచిత్యమును గూర్చి ఆలోచింతము - 


యజ్ఞోపవీతం : (యజ్ఞాయ ఉపవీతం) జీవరాశులలో మానవజన్మ బహు 
మూల్యమైనది. పది యింద్రియములు, బుద్ధి వికసించి యండును. ఈ జన్మ 
పూర్వజన్మల సుకృత ఫలము. ఈ జన్మలో గాని, పూర్వజన్మలో గాని జేసిన సుకృత, 
దుష్టృతముల ఫలమే మనకు కలుగు సుఖ దుఃఖములు. సుఖములను కాంక్షించు 


మానవునికి శుభ కర్మాచరణయే వాటిని పొందు యేకైక మార్గము. ఇది తెలిసియు 
మానవులు పూర్వ వాసనాబలముతో యింద్రియలోలురై పాపకర్మల యందు ప్రవృత్తు 
లగుచుందురు. అందుచే ప్రయత్న పూర్వకముగా శుభకర్మల జేయ వ్రతశీలుడు 
కావలెనని వేదాదేశము. అట్టి వ్రతశీలుడు క్రమముగా - 
వ్రతేన దీక్షా మాస్పోతి, దీక్ష యాప్ఫోతి దక్షిణామ్‌ । 
దక్షిణా (శద్ధామాప్పోతి, శ్రద్ధయా సత్యమాప్యతే ॥(యజు. 19.30) 
దృఢ సంకల్పము వలన సంకల్పించిన కార్యాచరణయందు దీక్షను పొందును. 
దీక్ష వలన. దక్షిణను - లాభమును, సత్మారమును పొందును. లాభము కలిగిన 
తదుపరి దాని యందు (శ్రద్ధ యేర్చడును. శ్రద్ధ వలన సత్యమును - పూర్ణ సఫలతను 
పొందును. క్రమముగా పరమేశ్వర ప్రాప్తిని పొందును. 
ఆర్యులు ఆ వ్రతమును (దృఢ సంకల్పమును) మాటిమాటికి గుర్తు 
చేసుకొనుటకు దీక్షా కంకణముగా ఈ సూత్రమును ధరింతురు.. శుభకర్మల సమగ్ర 
స్వరూప సూచకమే ఈ యజ్ఞోపవీతము. 
యజ్ఞ మనగా శుభకర్మలని అర్థము తెలిసినను ఆ శుభకర్మ లెవ్వియో, ఏ 
కర్మలవలన మానవునికి యున్నతి కలుగునో, ఏది మానవుడు ఆవశ్య మాచరింపవలెనో 
వివరముగా తెలిసికొనవలసి యున్నది. ముందుగా ఆవశ్య మాచరించవలసిన కర్మల 
గూర్చి తెలుసుకొందము. ప్రతి మానవుడు (స్త్రీలు, పురుషులు) మూడు బుణములతో 
జన్మింతురు. “జాయమానో వై నరః త్రిభిః బుణవాన్‌ జాయతే” అవి ఏవి యన- 


1. పితృ బుణము : మనను కని, పెంచి, పెద్దజేసి విద్యా బుద్ధులను, ఆస్తిపాస్తులను 
యిచ్చి మన కొరకు ఎన్నెన్నో త్యాగములు చేసిన తల్లిదండ్రులకు మనము ఎంతగానో 
బుణపడి యుందుము. ఆ బుణమును తీర్చుకొనుటకు వారికి ప్రియముగా మెలగుచు 
అవసరమైనపుడు సేవలు చేసి ఆదరించవలెను. అప్పుడే ఆ బుణము తీరును. 


2. దేవ బుణము : పంచభూతములను జడదేవత లందురు. అనగా జ్ఞానరహిత 
దేవతలు. పంచభూతముల వలననే మన ఈ శరీరమేర్చడి పెరిగి పెద్దదై వాటియందే 
జీవించు చుండును. కాని మన శరీరము నుండి వెడలు మల మూత్ర స్వేద 


4 


నిశ్వాసములతో వాటిని మలినపరచి వాటికి బుణగ్రస్తుల మగుచుందుము. ఆ 
బుణము తీరుటకు నిత్యము ఉదయ సాయంకాలములందు అగ్నిహోత్రమ్స 
చేయవలెను. అగ్ని హోత్రము జల, వాయు, భూ కాలుష్యములను నివారించు ఒక్ర 
అద్భుత వైజ్ఞానిక ప్రక్రియ. దీనిని వివరముగా తెలుసుకొనగోరువారు నాచే రచింపబడిన 
“అగ్నిహోత్రం 100% వైజ్ఞానికం” అను పుస్తకమును చదువగోరెదను. 


8. బుషి బుణము : పరమేశ్వరుని ద్వారా వేద జ్ఞానమును (గ్రహించి గురు శిష్య, 
పరంపరగా భావితరముల కందజేయుచు వచ్చిన బుషులకు (గురువులకు) మనము 
బుణపడి యున్నాము. ఆ విధముగా మనకు జ్ఞానము లభించకున్న పశు పక్ష్యాదుల 
కన్న హీనముగా జీవించెడి వారము. వారి బుణము తీర్చుకొనుటకు మనము 
కూడా విద్యావంతులము, జ్ఞానవంతులమునై ఆ జ్ఞానమునకు మన అనుభవమును 
చేర్చి ముందు తరముల కందజేయవలెను. 

పై మూడు బుణముల భారము మన భజస్మంధములపై నున్నదని గుర్తు 
జేయుచు ఈ మూడు ప్రోగుల యజ్ఞోపవీతము వ్రేలాడు చుండును. వాటి విముక్తికై 
జేయు పంచమహా యజ్ఞములు అనగా సంధ్య, అగ్నిహోత్రము, జీవిత పితరుల 
(తల్లిదండ్రుల) సేవ, ఆశ్రయించుకొని ఉన్న అల్ప ప్రాణులకు బలివైశ్యదేవము (ఆహార 
మిడుట), ఆతిథుల (సాధు సంన్యాసుల) ఆదర సత్మారములు మానవుడు ఆవశ్య 
మాచరించవలసిన కర్మలు. 

పరమ ఆప్తుడైన పరమేశ్వరుడు శ్రుతుల (వేదముల) ద్వారాను, బుషి 
మునులు స్మృతుల (బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషదాదుల) ద్వారాను మానవోన్నతికి 
తోడ్పడు మార్గముల (యజ్ఞముల) నెన్నిటినో ఉపదేశించిరి. వాటిని తెలుసుకొని 
ఆచరించుటకు దీక్ష వహించితినని ఈ యజ్ఞసూత్రము గుర్తు చేయుచుండును. 


పరమం పవిత్రమ్‌ : పవిత్ర మనగా “పూయతే£_ నేన ఇతి పవిత్రమ్‌” ఏది మానవులకు 
సదా తనను పవిత్ర మొనర్చు సాధనములను గుర్తు జేయునో దానిని పవిత్ర మందురు. 
పవిత్ర మొనర్చు సాధనము లెవ్వియో మనువు చాలా చక్కగా వివరించెను. అవి 
యెవ్వియనగా- 


అద్భిర్‌ గాత్రాణి శుద్ధ్యన్తి, మనః సత్యేన శుద్ధ్యతి । 
విద్యాతపోభ్యాం భూతాత్మా, బుద్దిర్‌ జ్ఞానేన శుద్ధ్యతి ॥ (మను. 2-97) 


నీటి వలన (స్నానాదుల వలన) శరీరాంగములు, సత్యభాషణ వలన మనస్సు, 
కర్తవ్యాకర్తవ్య, ధర్మాధర్మ, ఆత్మానాత్మ వివేకజ్ఞానము వలన బుద్ది, విద్య తపస్సుల 
వలన జీవాత్మ శుద్ధము లగును. విద్య యనగా ప్రకృతి, జీవాత్మ, పరమాత్మల 
యథార్థ జ్ఞానము. తపస్సు అనగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, 
ధారణా, ధ్యాన, సమాధు లను అష్టాంగయోగ సాధనములతో యోగాభ్యాసం 
చేయుట. 

_ “ఓం భూః పునాతు శిరసి, భువః పునాతు నేత్రయోః, స్వః పునాతు కంఠే, 
మహః పునాతు హృదయే, జనః పునాతు నాభ్యామ్‌, తపః పునాతు పాదయోః, 
సత్యం పునాతు పునళ్ళిరసి” అని ఉదయ సాయం సంధ్యలలో యింద్రియ పవిత్రతకు 
పరమేశ్వర. సహాయమును కోరుచు ప్రార్థన చేయవలెను. అట్టి పవిత్రత కొరకు 
ప్రేరణనిచ్చు వానిలో యజ్ఞోపవీతము పరమం -శ్రేస్టమైనది. 
ప్రజాపతేః యత్‌ : ఏది ప్రజాపతిని చేర్చునో అది. జీవులమైన మనమంతా పరమేశ్వరుని 
ప్రజలము. ఆయన మనకు పతి - పాలకుడు - రక్షకుడు. మనము చేయు శుభాశుభ 
కర్మలకు న్యాయ రూప ఫలము నిచ్చుటకై ఈ సృష్టిని - పశుపక్ష్యాది ప్రాణి జాతులను 
సృజించి పాలించుచుండును అతడు ఆనంద స్వరూపుడు. పూర్ణసుఖ స్వరూపుడు. 
కాని మనము అతనిని మరచి ఈ శరీరముతోను, శరీరముతో సంబంధించిన బంధు 
మిత్ర పరివారముతోను రాగమును పెంచుకొని వాటికొరకై మంచి మార్గమున, చెడు 
మార్గమునకూడ శ్రమించు చుందుము. ఇంద్రియములతో లభించు అల్ప సుఖముల 
వెంట పరుగులెత్తు చుందుము. అవి లభించిన అల్ప సుఖమును బొందుదుము. 
లభించకున్న రాగద్వేషములతో తపించుచుందుము. అట్టి సమయములలో ఈ 
యజ్ఞోపవీతము వెన్ను తట్టి మేల్మొల్చి, పూర్ణానంద స్వరూప ప్రజాపతిని గుర్తు చేసి 
అటువైపు నడిపించును. అందుచే అది ప్రజాపతిని చేర్చు సూత్రము. 
సహజం పురస్తాత్‌ : జన్మించకముందు తల్లిగర్భములో బిడ్డకు ఈ ఉపవీతము 


సహజముగా - ప్రాకృతికముగా నుండును గర్భిణి గర్భములో బిడ్డ జరాయువు 
(placenta) అను సంచిలో పెరుగు చుండును. అందు బిడ్డకు వత్తిడి తగలకుండా 
ఉమ్మనీరు (Amniotic fluid) అను ద్రవము ఉండును. ఆ ద్రవములో తేలియాడు 
బిడ్డకు పోషకాహారము, ప్రాణవాయువులతో కూడిన రక్తము బొడ్డు క్రాడ్డు 
(umbilical cord) ద్వారా అందుచుండును. వాటితోనే బిడ్డ పెరిగి పెద్దదగును, 
అప్పుడా బిడ్డకు బొద్దుత్రాడు యజ్ఞోపవీతమువలె నుండును. దానినే సుశ్రుతాచార్యుడు 
ఈ విధముగా వర్ణించెను. 

“మాతుస్తు ఖలు రసవహాయాం నాడ్యాం గర్భనాభి నాడీ ప్రతి బద్దా భవతి, 

జ 4 AS. 5 

సా౭_స్య మాతురాహార రసవీర్య మభివహతి తేనోపస్మే హేనాస్యాభి వృద్దిర్భవతి 
(శరీర స్థానము సూత్రము-17).” 

తల్లియొక్క రసవాహనాడి యందు గర్భస్థ శిశువు యొక్క నాభినాడి (నాళము) 
అతుకుకొని యుండుటచే తల్లి వలన భక్షింపబడిన ఆహార రసము ఆ నాఖి మార్గమున 
గర్భస్థశిశు శరీరమును వృద్ధి చేయుచుండును. 


ఎట్లు తల్లి గర్భములో బిడ్డకు బొడ్డుతాడు రస ప్రాణముల నిచ్చి 
కాపాడుచుండునో అట్లే ఈ యజ్ఞోపవీతము మానవునకు వేదోపదేశరూప రస 
ప్రాణముల నిచ్చి జీవితాంతము కాపాడుచుండును. అందుచేతనే “సహజం పురస్తాత్‌' 
ఉపవీతము జన్మతోనే (By Birth) సహజముగా పరమేశ్వరుని నుండి లభించునని 
చెప్పబడినది. 


ఆయుష్యమ్‌ : గర్భములో ప్రవేశించినది మొదలు మరణము వరకు ఉండు దానిని 
ఆయు వందురు. అట్టి ఆయువునకు నిమిత్త కారణమును “ఆయుష్యమ్‌” అందురు. 
అనగా దీర్చయువునకు కారణమైనది, ఆయువును వృద్ధి పరచునది యని అర్థము. 
దుర్లభమైన మానవ జన్మను పొందియు ఆల్బాయుష్ముడు, అల్పశక్తిమంతుడు, అల్పమైన 
యింద్రియ పటుత్వము గలవాడు యేమి ప్రయోజనమును పొందును? అందుచే 
మానవుడు పురుషార్థముతో పూర్ణాయువును, పూర్ణ శక్తిని, పూర్ణ యింద్రియ 
పటుత్వమును పొందవలెను. ఉదయ సాయం సంధ్యలలో “పశ్యేమ శరదః శతమ్‌, 
జీవేమ శరదః శతమ్‌, శృణుయామ శరదః శతమ్‌, ప్రబ్రవామ శరదః శతమ్‌, 


7 


అదీనాః స్యామ శరదః శతమ్‌, భూయశ్చ శరదః శతాత్‌” అను దృఢ సంకల్పము 
చేయవలెను. అందుకు తగినట్లు ఆరోగ్య నియమములను పాటించుచు సదాచారపరుడు 
కావలెను. 

“బుషయోదీర్ధ సంధ్యా త్వా దీర్ణమాయు రవాప్నుయుః” (మను. 4-94) 

బుషులు ప్రాణాయామ పూర్వక దీర్చకాల సంధ్యోపాసనలు జేసి 
దీర్చాయువును పొందిరి. మనము కూడ ఆ మార్గమున నడుచుటకు ఈ యజ్ఞోపవీతము 
(ప్రేరణ నిచ్చును. దీర్చాయువును బొందుటకు ప్రాణాయామ మొక అద్భుత సాధనము. 
(ప్రాణాయామము వలన అనేక ప్రయోజనములు కలుగును. అది శరీరారోగ్యమునకు 
చక్కటి వ్యాయామము. దానివలన యింద్రియ వటుత్వము పెరుగును. 
దీర్చ శ్వాసాభ్యాసము వలన ఆయువు పెరుగును. వీటితోపాటు మనో యేకాగ్రత 
లభించును. పూర్వజన్మలలోని చెడు వాసనలను, మలినములతో కూడిన యింద్రియ 
దోషములను నివారించుటకు ప్రాణాయామ మొక అద్భుత ప్రక్రియ యని మనుపు 
(మను. 6-71) చెప్పెను. 
అగ్యమ్‌ : అ(గ్రేసరత్వము నిచ్చును. ఆర్యులు ప్రతి శుభ కార్యారంభమున నూతన 
యజ్ఞోపవీతము ధరింతురు. అందుచే శుభకర్మ శీలురకు యిది అగ్ర్యమ్‌ (మార్గదర్శిగా 
నుండును. ప్రారంభించిన శుభకార్యమును గుర్తు జేయుచు దానిని దీక్షతో నెరవేర్చ 
సదా ప్రేరేపించును. తద్వారా ఆ కార్యమును విజయవంతముగా పూర్తిజేసి సంఘములో 
అ(గగామిగా నుండును. యజ్ఞోపవీతము తాను అగ్రముగా నుండి దానిని ధరించు 
వారిని అగ్రగాములుగా చేయును. 


ప్రతిముఖ్బ శుభ్రమ్‌ : 'ముఖ్బ' అను పదమునకు వదలుట అని అర్ధము. దాని 
ముందున్న “ప్రతి” ఉపసర్గ వలన ప్రతిముజ్బ పదమునకు వ్యతిరేకార్థముగా 
గ్రహించుట, ధరించుట యని అర్ధము వచ్చును. అప్పుడు - శుభమ్‌ - తెల్లటి, 
శుద్ధమైన యజ్ఞోపవీతమును (గహించుచున్నాను - ధరించుచున్నాను అని అర్ధము 
వచ్చును. యజ్ఞోపవీతము నెప్పుడును శుద్ధముగా నుంచుకొనవలెను. మైలపడిన 
వెంటనే నూతన యజ్ఞోపవీతమును ధరించవలెను. మల మూత్ర విసర్జన చేయు 
నపుడు నేలను తాకి మైలపడకుండ జాగ్రత్త వహించవలెను. శుభ్రము అను పదమునకు 


తెలుపు అని మరియొక అర్ధము గాన పసుపు కుంకుమలు పూయుట సరియైన 
పద్దతి గాదు. ఏలయన తెల్లటి వస్రముపై యేకొద్ది మురికి చేరినను స్పష్టముగా 
కనబడును దానిని దూరము జేయుటకు ప్రయత్నింతుము. అట్లే తెల్లటి యజ్ఞోపవీతము 
మనలోని ఆశుద్ధ భావనలను, కర్మలను గుర్తు జేయుచు వాటి నుండి దూరమై 
శుద్ధముగా నుండుమని ప్రేరేపించును. 


వైదిక భాషలో శుభ్ర మను పదమునకు ఉత్తమ కార్యములను అర్థము 
గలదు. కావున యజ్ఞోపవీతము తనకు, యితరులకు మేలుజేయు ఉత్తమ కార్యములను 
గ్రహింపజేయునది యనియు అర్ధమగును. ఉత్తమ కార్యములు వేదములందు 
విస్సృతముగా వర్ణింపబడినవి. ఆందు యమములుగా జెప్పబడు ఆహింసా సత్యాస్తేయ 
బ్రహ్మ చర్యాపరిగ్రహములును, నియమములుగా జెప్పబడు శౌచ సంతోష తపః 
స్వాధ్యాయేశ్వర ప్రణిధానములును ముఖ్యమైనవి. ఈ పదింటిలోను సత్య మతి 
ముఖ్యమనియు దానిని గట్టిగా పట్టుకొనిన మిగిలిన సద్దుణములన్నియు తేలికగా 
లభించుననియు “న హి సత్యాత్‌ పరో ధర్మః” అని బుషులు ఉపదేశించిరి. అందుచేతనే 
మహర్షి దయానందుడు తాను స్థాపించిన ఆర్య సమాజమునకు నాల్గవ నియమముగా 
“సత్యమును గ్రహించుటకును ఆసత్యమును త్యజించుటకును యెల్లప్పుడు సిద్దముగా 
నుండపలెనని నియమ మేర్చరచెను. ఈ యజ్ఞోపవీతము సదా సత్యమును 
గ్రహించుటకు ప్రేరేపించును. 


యజ్ఞోపవీతమ్‌ : అట్టి దివ్య గుణములు గల యజ్ఞోపవీతము. 


బలమస్తు తేజః : 'తేజః బల మస్తు - తేజస్వంతమైన కీర్తి నొసగు బలము నిచ్చును 
గాక ! బలము శారీరకము, మానసికము, ఆత్మికము అని మూడు విధములుగా 
నుండును, లోకములో శారీరక బలము గల ఆటగాండ్రు, వ్యాయామశీలురు, బరువు 
లెత్తువారు అనేకమంది గలరు. అది వారికి కొంత ఉపయోగపడునేమో కాని 
యితరులకేమి మేలు జేయును? ఇక దొంగలు, దోపిడిగాండ్రుకూడ బలము కలిగి 
యుందురు. కాని-అది వారికి, యితరులకు ఆపకారమే జేయును. గాన అది 
తేజస్వంతము గాదు. దానిలో భయము, దీనత్వము దాగి యుండును. కాని 
యజ్ఞోపవీతధారి ఉత్తమ కార్యములు జేయుచు, యజ్ఞమయ జీవితమును గడుపుచు 


9 


నిర్భయముగా, అదీనుడుగా నుండును అది తనకు, యితరులకు వెలుగును 
ప్రసాదించును. అందుచే యజ్ఞోపవీతము తేజస్విత బలము నొసగు నూత్రమని 
చెప్పబడినది. 

పై విషయముల వలన యజ్ఞోపవీత వైశిష్ట్యము కొంత తెలిసి నను యిది 
యెవరు ధరించవలెను? ఎవరు ధరించరాదు? స్రీలు, శూద్రులు ధరించవచ్చునా? 
ఎన్ని ముడులు ధరించవలెను? ఎప్పటి నుండి యెప్పటివరకు ధరించవలెను? అను 
ఆనేక ప్రశ్నలు -సందేహములు కలుగుచుండును. స్థలాభావము వలన వాటీని గురించి 
సంక్షిప్తముగా జెప్ప యత్నింతుము. 
1. ఎవరు ధరించవలెను? : ఈ యజ్ఞోపవీత ఉద్దేశ్యము తెలిససిన మానవ 
మాత్రులందరు ధరించవచ్చును. ఏ దేశవాసులైనా, ఏ వర్గ సంప్రదాయమునకు 
జెందిన వారైనా యజ్ఞమయ జీవితము గడుపగోరు వారందరు ధరించవచ్చును. 


2. ఎవరు ధరించరాదు? : మద్య మాంస సేవనము చేయువారు, సదాచారహీనులు, 
కపట స్వార్థమయ జీవితము గడుపువారు ధరించ రాదు. అట్టి వారు ధరించిన 
వారు హేళనకు గురియగుటయే గాక యజ్ఞోపవీతమును కించపరచి మరింత 
పాపభాగులగుదురు. కాని, అట్టి వారు కూడ పశ్చాత్తాపచిత్తులై సన్మార్గమునకు 
రాగోరి దృఢ సంకల్పముతో వ్రతమయ జీవితము గడుపగోరిన ధరింపవచ్చును. 


3. స్త్రీలు, శూద్రులు ధరించవచ్చును? : స్త్రీలు కూడ మానవ మాత్రులే కావున 


వారికిని మూడు బుణము లుండును. వారును వేదాధ్యయన, సంధ్యావందన, 
అగ్నిహోత్రాదులు చేయవచ్చును. వారు కూడ వ్రతమయి జీవితము గడుపవచ్చును. 
సృష్ట్యాది నుండి మహా భారత కాలము వరకు స్త్రీలు యజ్ఞోపవీత ధారులై వైదిక 
కర్మలు జేసినట్లు అనేక ప్రమాణములు చూపించవచ్చును. వాల్మీకి రామాయణములో 
కౌసల్యాదేవి మంత్రోచ్చారణ పూర్వకముగా అగ్నిహోత్రము చేసినట్లు (వా.రా. అయోధ్య 
20-15లో) స్పష్టముగా కలదు. సీతాదేవి సంధ్యావందనము చేయు ఆర్య గృహిణిగా 
(వా.రా. సుందరకాండ14-49లో) హనుమంతుడు స్పష్టముగా పేర్కొనుట కాననగును. 
గృహ్యసూత్రములలో “ఇమమ్‌ మన్రమ్‌ పత్నీ పఠేత్‌” ఈ మంత్రము పత్ని (స్రీ 
చదవాలి అని అనేక సందర్భములలో వ్రాయబడినది. “బ్రహ్మచర్యేన కన్యా యువానాం 


10 


వినతే పతిమ్‌”-కన్య బ్రహ్మ చారిణియె గురుకులములో వేదశాస్తముల నధ్యయనము 
జేసి యువతియై తదుపరి సమాన గుణకర్మ స్వభావములు గల వతిని పొందునని 
ఆథర్వ వేదమునందు స్పష్టప్రమాణము గలదు. అనేక వేద మన్రములకు స్త్రీలు 
బుషికలుగా పేర్కొనబడిరి. మైత్రేయి, గార్గి, ఉభయ భారతుల వంటి ఎందరో స్త్రీలు 
బ్రహ్మవాదినులుగా నున్నట్లు చరిత్ర యందు కాననగును. గాన స్రీలు ధరింపవచ్చును. 

ఇక శూద్రుల విషయము - విద్య నేర్వలేకున్నను సదాచారము గలిగి, 
సేవావృత్తిని స్వీకరించు వారిని శూద్రు లందురు. అట్టి శూద్రులు యజ్ఞోపవీతము 


ధరింపవచ్చును. ధరించి ద్విజత్వము నందుకొన సాధన జేయవచ్చును. ఇందుకు 
వేదమే పరమ ప్రమాణము. 


యథేమాం వాచం కల్యాణీ మావదాని జనేభ్యః । 
బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చారణాయ ॥ 
(యజుర్వేదము 26-2) 

పరమేశ్వరుడనైన నేను ఈ కల్యాణకరమగు వేదవాణిని జనులందరి కొరకు 
ఉపదేశించితిని. బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్యులు, వారి స్రీ భృత్య స్వజన పరజనులు 
అందరు వేదమును చదువుచు చదివించుచు, వినుచు వినిపించుచు, ఆచరించుచు 
ఆచరింపజేయుచు ఉన్నతిని బొందుదురు గాక ! పరమేశ్వరుడే స్వయముగా ఈ 
కల్యాణ కరమగు వేదవాణిని మానవ మాత్రులందరికి - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 
శూద్రు లెల్లరుకు ఉపదేశించినట్లు చెప్పియుండెను. గాన శూద్రులు యజ్ఞోపవీతమును 
ధరించి యజ్ఞమయ జీవితము గడుపుటవలన నష్ట మేమున్నది. వేదము లందును 
స్మృతి గ్రంథాలలోను చివరకు భవద్గీత యందును గుణకర్మలను బట్టి వర్ణము 
లేర్చడునని నొక్కి వక్కాణించుచుండ నేటికిని లోకమున జన్మమూలక వర్ణమునే 
బలవంతముగా అంటగట్టుచుండుట కడు శోచనీయము ఎంత ప్రయత్నించినను 
విద్య యేమాత్రమురాక కూలి పని చేసుకుని జీవితము గడుపుచు సదా చారముతో 
నుండువారిని మాత్రమే శూద్రులని చెప్పవలయును. చదువులేక సదాచారము కూడ 
లేక నుండువారిని, వ్యసనపరులను శూద్రులని గాక పంచమ జనులని వేదము 
చెప్పును. అట్టివారు యజ్ఞోపవీతము ధరింపరాదు. 


11 


ఎన్ని ముడులు ధరించవలెను * మూడు దారములను ఒకటిగ పెనవేసి ఒక దారముగా 
చేసి, అట్టి మూడు దారములను రెండు చివరలు కలిపి ముడివేసిన ఒక ముడి 
యగును. ఈ ముడినే “బ్రహ్మగ్రంథి” యందురు. లోకములో సామాన్యముగా 
మూడు ముడుల (3%8=9 దారములు గల) యజ్ఞోపవీతమును ధరించుచుండుట 
చూచుచున్నాము. దానికి ప్రమాణముగా వారు కొన్ని సూత్రములు చూపింతురు. 
బ్రహ్మచారి ఒక ముడి, గృహస్థుడు రెండు గాని అంతకు మించిగాని, యుత్త రీయము 
లేకున్న మూడవ ముడియు ధరించవలెనని స్మృత్యర్థసార సూత్రమును ప్రమాణముగా 
చూపింతురు. కాని “పరివ్యత తంతుంతన్వాన గ్రీవృతం యథావిదే” (బు. 9-86- 
32) మూడు ప్రోగుల యజ్ఞోపవీతదారి కావలెనని వేదము స్పష్టముగా చెప్పుచున్నది. 
గాన మూడు దారములు గల ఒక ముడిని ధరించుటయే సరియైన పద్ధతి. స్నాతకులు 
గృహస్థులు రెండు ముడులు + ఉత్తరీయమునకు బదులు మరొకటి కలిపి మూడు 
ముడులు వేసుకొనవలె నను ఆచారము మధ్యకాలీనమని తెలియుచున్నది. నేడు 
లోకమున (బ్రహ్మచారులు ఒక ముడిని, వివాహితులు భార్య ధరించవలసిన దానికి 
బదులుగా రెండవది, ఉత్తరీయ మునకు బదులుగా మరియొకటి కలిపి మూడు 
ముడులు వేసుకొను చున్నారు. అట్లని భార్య చనిపోయిన వారు ఒక ముడి 
తగ్గించుటలేదు. ఒక ఉత్తరీయము, వేసుకొనువారికి మూడవ ముడి ఎందులకు? 
ఇది ఎంతవరకు సమంజసము. హేతుబద్దముగా నాలోచించిన మూడు బుణముల 
భారమున్నట్లు గుర్తు చేయుటకు అనువుగా మూడుప్రోగుల యజ్ఞోపవీతము 
ధరించుటయే సమంజసముగా నుండును. 

భార్యకు కూడ - స్త్రీలకు కూడ మూడు బుణము లుండును గాన వారు 
వేసుకొనవలసిన ముడిని వారికే ధరింపచేయుట మంచిది. యజ్ఞోపవీతములోని 
మూడు ప్రోగులు (దారములు) మూడు బుణములను తెలుపుటయే గాక సృష్టిలోని 
అనేక త్రికములను సూచించును. అవి ప్రకృతి, జీవ, పరమాత్మలు; సృష్టి స్థితి, 
ప్రళయములు; భూత, భవిష్యత్తు, వర్తమానములు; తల్లి, తండ్రి, ఆచార్యులు 
మొదలగునవి. ' 


ఎప్పటి నుండి ఎప్పటివరకు ధరించవలెను : ప్రాచీన కాలమున 8-13 సంవత్సరముల 


మధ్య ఉపనయనము జేసి యజ్ఞోప వీతము ధరింపజేసి గురుకులములకు 


12 


విద్యాభ్యాసము కొరకు పంపెడివారు. అప్పటినుండి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ 
ఆశ్రమములలో దీనిని ధరించియే యుండవలెను. వానప్రస్థాశమమున తపస్సుతో 
పరిపక్వము జెంది, పుత్ర ధన దారేషణాదులను పోగొట్టుకున్న వ్యక్తులు 
సంన్యాసాశ్రమము స్వీకరించెడి వారు. తదుపరి వారికి ఈషణత్రయములు లేనందున 
యజ్ఞోపవీతము ధరించవలసిన అవసరములేదు. ఏలయన వారు సంసార 
యజ్ఞవేదికకున్న బ్రహ్మచర్య, గృహస్థ, వాన ప్రస్థాశ్రమము లను మూడు మెట్లను 
అధిరోహించి యజ్ఞాగ్నిలో బడి అగ్నిరూపము జెంది యజ్ఞాన్ని వలె పరహితమునకే 
అంకితమగుదురు. అందుచేతనే సంన్యాసులు అగ్నిరంగు గల కాషాయ వస్త్రములు 
ధరింతురు. 

కాని నేడు ఈ యజ్ఞోపవీతము పెండ్లినాడు మొక్కుబడిగా ధరించుట 
విచిత్రము. ఇక మరికొందరు నేను హేతువాదినని, సోషలిస్టునని, మతమౌధ్యం 
గలవాడినై పోదునేమోనని రకరకాల భావనలతో ఉన్న యజ్ఞోపవేతమును తీసివేతురు. 
కాని, వైదిక ధర్మము ఒక వ్యక్తి అభిప్రాయముతో ఏర్పడిన మతము వంటిది కాదు. 
వేదము ఈశ్వరవాణి యని అంగీకరించలేక పోయినా అది వైజ్ఞానికమైన ప్రకృతి 
సూత్రములపై మానవతా విలువలను కాపాడుచు మానవాభ్యుదయానికి దారిచూపు 
అద్భుత గ్రంథము. అట్టి వేదము చెప్పు మహోన్నత సోషలిజాన్ని, హేతువాదాన్ని 
ఈనాటి సోషలిస్టులు, హేతువాదులు అందుకోనేలేదని చెప్పినను అతిశయోక్తి కాదు, 

కర్తవ్యము : 

ఇప్పటికైనా మీ సందేహములు తీరి యజ్ఞోపవీత వైశిష్ట్యము అవగతమై యుండును. 
మరి ఆలస్య మేల? యజ్ఞోపవీతము ధరింప ఉద్యుక్తులు కండు. గుడులలో, 
ఆశ్రమములలో పురోహితులు - మేము శూద్రులము, మాకు యజ్ఞోపవీత సంస్కారము 
జరిపించ నిరాకరింతురు గదా! అని సందేహించుచున్నారా? అట్లయిన మీకు ఆర్య 
సమాజము స్వాగతము పలుకుచున్నది. ప్రతి ఆర్య సమాజ శాఖ, (ప్రతి ఆర్య 
సమాజ పురోహితుడు మీకు యజ్ఞోపవీత సంస్కారము చేయ సిద్ధముగా నుండును. 
వారు స్రీలచే కూడ ధరింపజేయుదురు. 

వైదిక సంస్కృతికే పతాకము వంటి యజ్ఞోపవీతమును జాతీయ పతాకము 
వలె మనము గౌరవింతము రండు. దాని రక్షణకై ఎన్ని త్యాగములు చేయుటకైనా 
సంసిద్దుల మగుదుము రండు. 


13 
బ్రహ్మచర్య విశిష్టత 
“బ్రహ్మచర్యం” అవసరమా? 


ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేముందు బ్రహ్మచర్యం” అనే పదమునకు 
అర్థమేమిటో తెలుసుకోవటం అవసరం. 'బ్రహ్మ' అంటే పెద్దది, గొప్పది అని అర్థం. 
అట్టిదానిలో చరించటాన్ని - ఆ స్మృతిలో జీవితం గడపటాన్ని బ్రహ్మచర్యమంటారు. 
బ్రహ్మ అనే పదమునకు సంస్కృత నిఘంటువులో చాలా అర్థాలు కనబడతాయి. 
వాటిలో ముఖ్యమైనవి నాలుగు. అవి - 1. పరమేశ్వరుడు. (సృష్టికర్త) (అతడే అన్నిటికన్న 
పెద్దవాడు, గొప్పవాడు కదా!) 2. ఆయనచే సృష్ట్యాదిలో ఉపదేశింపబడిన నాలుగు 
వేదాలు. (అవే మానవజాతికి జ్ఞాన ప్రోతస్సులు). 3. జీవితంలోని మొదటి భాగమున 
(బ్రహ్మచర్యాశ్రమం (విద్యార్థిదశ) 5 నుండి 25 సంవత్సరాలవరకు. 4. మైథునత్యాగం 
(స్తీ సంపర్కం చేయకుండా నిగ్రహంతో ఉండటం - ఆలోచనే రాకుండా ఉండటం. ) 
స్త్రీలుకూడా అట్లే ఉండాలి. బ్రహ్మచర్యమనే పదము స్తీ పురుషు లిరువురికి వర్తిస్తుంది. 


పై నాల్గింటిలో 8,4 అర్థాలను కొంత వివరంగా తెలుసుకుందాము. మన 
ప్రాచీన బుషులు మానవజీవన కాలాన్ని నాలుగు భాగాలుగా చేసి, వాటికి బ్రహ్మచర్య 
గృహస్థ వానప్రస్థ సంన్యాసాశ్రమాలనీ పేర్లుపెట్టారు. ఇక్కడ ఆశ్రమం అంటే - (ఆ 
- సమంతాత్‌ శ్రమయతి యస్మిన్‌) చక్కగా ఒక లక్ష్యం కొరకు శ్రమించటం - 
గట్టిప్రయత్నం చెయ్యటం అని అర్థం. వీటిలో మొదటిదైన బ్రహ్మచర్యాశమంలో 
(విద్యార్థిదశలో పూర్తిగా మైథున త్యాగం చెయ్యాలి. అందుకు బలమైన రెండు 
కారణాలు చెబుతారు. ఆ వయస్సులో శరీరం ఎదిగి బలపడుతుంది. కనుక అప్పుడు 
వీర్యనష్టం చేసుకుంటే శారీరక ఎదుగుదల, బలపడటం సరిగా జరుగదు. అందుచే 
జీవితాంతం తేలికగా వ్యాధులకు గురికావటం, బరువైన పనులు చేయలేకపోవటం 
జరుగుతుంది. తద్వారా మరెన్నో సమస్యలకు గురియౌతారు. ఆత్మన్యూనతా భావాలు 
కలుగుతూ ఉంటాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇది కూడా ఒక కారణమంటున్నారు 
మానసిక వైద్యులు, తత్వవేత్తలు. రెండవకారణం - ఆ వయస్సులో శృంగార ఆలోచనలు 
చేస్తే చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతుంది. అందుచే అతడు బౌద్ధికంగా 


14 


వెనుకబడిపోతాడు. జీవితంలో ఎదుగ గలిగినంత ఎదుగ లేకపోతాడు. ఈ విషయంపై 
మన ప్రాచీన బుషులు చాలా పరిశోధనలు చేసి చెప్పిన మాట లేమంటే- 
“శ్లో! ఆహారస్య పరంధామ శుక్రం తద్రక్ష్య మాత్మనః। 

క్షయోహ్యస్య బహూన్‌ రోగాన్‌ మరణం వా నియచ్చతి ॥ 
తాత్సర్యం : శుక్రమంటే వీర్యం. అది ఆహారం యొక్క పరమధామం - సారభూతం, 
మనలను మనం రక్షించుకోవటానికి ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి వీర్యాన్ని 
మన శరీరంలో భద్రపరచుకుంటూ ఉండాలి. వీర్య దుర్వినియోగం వల్ల అనేక 
రోగాలు కలుగుతాయి. దాని విపరీత నాశనం వల్ల మరణంకూడా సంభవిస్తుంది.” 
అంటాడు సుశ్రుతా చార్యుడు తమ సుశ్రుత సంహితలో. 
“శ్లో! అగ్నిమూలం బలం పుంసాం, రేతోమూలం తు జీవితం । 

తస్మాత్‌ సర్వప్రయత్నేన, అగ్ని వీర్యం చ రక్షయేత్‌ ॥ 
తాత్పర్యం : జఠరాగ్ని (జీర్ణశక్తి) మానవుల బలానికి కారణమౌతుంది. రేతస్సు 
(అంటే - వీర్యం) ఆరోగ్యంగా ఇంద్రియపటుత్వంతో, బ్రహ్మవర్చస్సుతో దీర్హకాలం 
జీవించటానికి మూలమౌతుంది. అందుచే అన్నివిధాలుగా ప్రయత్నించి శరీరంలో 
జఠరాగ్నిని, వీర్యాన్ని రక్షించుకుంటూ ఉండాలి అంటాడు అగ్నివేశ మహర్షి తమ 
చరకశాగస్తంలో. ఈ విధంగానే అన్ని ఆయుర్వేద [గ్రంథాలు బ్రహ్మచర్యాన్ని నొక్కి 
వక్కాణించాయి. 

“తయ ఉపస్తంభన మాహ ఇతి + ఆహారః స్వప్నో బ్రహ్మచర్యమితి” 
(చరకం) - ఆరోగ్య రక్షణకు మూల స్తంభాలు మూడు. శుద్ధమైన, సమతుల్యమైన, 
తన శరీరతత్వానికి అనుకూలమైన, సాత్వికాహారం మితంగా హితంగా న్యాయార్థితమైనది 
సేవించటం మొదటి మూలస్తంభం. రెండవది స్వప్పః (నిద్ర) - సరిపడినంతగా 
కనీసం 6 గంటలు నిద్రించాలి. రాత్రి 9 గంటలకే నిద్రించి తెల్లవారు రూమున 3- 
4 గంటలమధ్య నిద్రలేవటం ఉత్తమం. మూడవ స్తంభం బ్రహ్మచర్యం - వీలైనంత 
ఎక్కువగా వీర్యాన్ని రక్షించుకోవటం. కనీసం మూడు కాళ్ళెనా ఉంటేకాని ఆ పీటపై 
మనం క్షేమంగా కూర్చోలేముకదా! అందుచే నిద్రాహారాలు ఎంత ముఖ్యమో 
బ్రహ్మచర్యం కూడా అంతే ముఖ్యం. ఇది విద్యార్థులకు చాలా చాలా అవసరం, 


ముఖ్యం, 


15 


కాని, నేటి యువతీ యువకులు ఫ్యాషన్ల మోజులో, ప్రకటనల మోజులో, 
సినీమాల మోజులో పడి కామాంధులైపోతున్నారు. దీనికితోడు నేటి యువతీయువకుల 
కాలేజీలు ఒకటే కావటం (C0-EdUCati0n) మరింత ప్రేరేపిస్తున్నది. వస్రధారణలు 
మరొక కారణంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి నేడు బ్రహ్మచర్యం నవ్వుల పాలయ్యింది. 
నేటి అల్లోపతీ వైద్యులకు బ్రహ్మచర్య విలువలు అసలు తెలియనే తెలియక పోవటం . 
దురదృష్టకరం. కొందరైతే - “ ఆకలిదాహాల వంటిదే కామంకూడా కనుక కామేచ్చ 
కలిగినపుడు దానిని తీర్చుకోవటమే మంచి” దంటున్నారు. అది కృత్రిమ పద్ధతిలోనైనా 
(హస్తమైథునం Masterbation ద్వారా నైనా) సరే తీర్చుకోవటం మంచిదనే మహాను 
భావులు కూడా కొందరున్నారు. దానితో కొందరు యువతీ యువకులు హస్తమైథునానికి 
అలవాటుపడిపోతున్నారు. అది కొందరికి వ్యసనంగా మారిపోయి నిర్వీర్యులుగా, 
నిస్తేజులుగా, నిర్భ్బలులుగా మారిపోతున్నారు. కొందరు అక్రమ సంబంధాలు 
ఏర్పరచుకొని వ్యభిచారులై పోతున్నారు. (స్రీహింస, మానభంగాలు, హత్యలు 
పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా మేధావివర్గం మేల్మొని ఈ దుస్థితినుండి యువతను 
రక్షించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. 

భారతీయ వైద్య విధానాలేవీ వీర్యనష్టాన్ని సమర్థించవు. కాగా వీర్యధారణచేసి 
ఓజస్వంతులు కమ్మని ప్రోత్సహిస్తాయి. హోమియో వైద్యం జర్మనీ దేశంలో 
కనిపెట్టబడినా అది పూర్తిగా ఆయుర్వేద స్వస్థవృత్తాన్నే (దినచర్యనే) అనుసరిస్తుంది. 
రోగకారణాలను రికార్డు చేసుకునేటప్పుడు (Care 121100 చేసేటప్పుడు) వీర్యనష్టం 
చేసుకున్నారా? అని అడుగుతారు. మనస్సులో సెక్సుభావనలు బలంగా ఉన్నాయా? 
అని ప్రశ్నించి రికార్డు చేసుకుంటారు. అవే ఆ వ్యాధిలో మూలకారణమైతే దానినిబట్టి 
మందు ఎన్నుకొని అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. హస్తమైథున దురభ్యాసం 
ఉంటే ఆ భావాలు మనసులో కలుగకుండా కూడా హోమియోపతిలో 
మందులుంటాయి. మీ సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించండి. ఇంతటి 
విశిష్టతలున్నాయి కనుకనే భారత ప్రభుత్వం హోమియోవైద్యాన్ని AY౮5H (ఆయుర్వేద, 
యోగ, యునాని, సిద్ధ, మోమియోపతి) లో కలిపి ఆదరిస్తున్నది, ప్రోత్సహిస్తున్నది. 

అట్లే, భారతీయ మత సంప్రదాయేలేవీ వీర్యనష్టాన్ని సమర్థించవు. 
ఇంద్రియని([గ్రహాన్ని బ్రహ్మచర్యాన్ని పాటించి సర్వదుఃఖ నివృత్తిరూప ముక్తిని 


16 


సాధించమనే ప్రోత్సహిస్తాయి. విదేశీమతాలే వక్రమార్గాలను ప్రోత్సహిస్తున్నాయి. 


'Eat, Drink and be Merry' అంటూ (ప్రేరేపిస్తున్నాయి. ఆ మతాలు పూర్వజన్మలను, 


పునర్జన్మలనుకూడా అంగీకరించవు. అయితే మానవులలో సుఖ దుఃఖాల వ్యత్యాస 
మెందుకు? అట్లయితే, దేవుడు పక్షపాతి కాడా? ఇక మనం వీర్యోత్సత్తిని గురించి, 
దాని విలువలను గురించి తెలుసుకుందాము. 


వీర్యోత్సత్తి - దాని విలువ 

బుగ్వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదం వీర్యోత్పత్తని గురించి ఈ 
(క్రిందివిధంగా చెబుతుంది 
శ్లో! రసాద్‌రక్తం తతోమాంసం మాంసాన్‌మేదః ప్రజాయతే | 

మేదస్యాస్థిః తతో మజ్ఞా, మజ్ఞాయాః శుక్ర సంభవః ॥| - సుశ్రుతం 

తాత్పర్యం : జీర్ణమైన ఆహారం ముందుగా రసంగా (yMాph గా) మారి. 
రక్తంలోకలుస్తుంది. ఆ రక్తంనుండి క్రమంగా మాంసము, మేద (క్రొవ్వు), ఆస్థి 
(ఎముక - Bone tissue), మజ్ఞా (8006 Marrow) శుక్రకణములు (స్ర్తీలలో 
రేతస్సు - అండకణములు) తయారౌతాయి. ఇవి ఉత్తరోత్తర (శ్రేష్టమైనవి. 
సారభూతమైనవి. అంటే విలువైనవని గ్రహించాలి. 

ఇట్టి విలువైన వీర్యాన్ని ఎంత ఎక్కువగా రక్షించుకుంటే అంతగా శారీరకబలం, - 
బౌద్ధికబలం పెరుగుతాయి. యోగసాధన చేసి ఆ వీర్యాన్ని ఓజస్సుగా మార్చుకుంటే 
శరీరానికి బ్రహ్మవర్చస్సు కలుగుతుంది. బుద్ధివికసించి మేధస్సుగా, ప్రజ్ఞగా, ప్రతిభగా 
మారుతూ చివరకు బుతంభరా ప్రజ్ఞగా స్థిరపడుతుంది. సృష్టిరహస్యాలన్నీ 
కరతలామలకం అవుతాయి. ఏ పదార్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ 
పదార్ధాన్ని గురించి సంపూర్ణ జ్ఞానం స్పష్టంగా అవగతమౌతుంది. ఆ 'బుతంభరా” 
ప్రజ్ఞతోనే ఆత్మపరమాత్మల సాక్షాత్కారం అవుతుంది. జన్మ ధన్యమౌతుంది. 

అట్టి విలువైన వీర్యాన్ని వ్యర్థం చేసుకోవటం బుద్ధిమంతుల లక్షణంకాదు. 
మహర్షులు, మహాత్ములు ఏమన్నారంటే - “సంతానార్థం మాత్రమే వీర్యాన్ని 
ఖర్చుపెట్టడం ఉత్తమోత్తమం లేదా బుతుగామియైతే మధ్యమం. (బుతుగామి అంటే 
- స్త్రీలకు బుతుస్రావానంతరం 10,15 రోజుల అండం విదుదలయ్యే సమయంలో 


17 


తీవ్రకామేచ్చ కలుగుతుంది. ఆ సమయాన్ని బుతుకాలం అంటారు. అప్పుడు), 
మిగిలిన సమయాలన్నీ నీచం. స్పర్శేంద్రియానికి దాసులం అయినట్లు అవుతుంది. 
విలువైన వీర్యాన్ని మురుగుకాల్వలో ప్రవహింప చేసుకోవటం” అన్నారు మహర్షులు. 
ఈ చివరిమాటలు మనకు కఠినంగా అనిపించినా ఇవి సత్యం, 


“గృహస్థ బ్రహ్మ చర్యం” అంటే ఏమిటి? 

ముందు తెలిసి కొన్నట్లుగా బ్రహ్మ చర్యాశ్రమం తదుపరిది గృహస్తా శ్రమం. 
అంతవరకు యువతీ యువకులు వేరువేరు గురుకులాలలో కఠినమైన నియమాలు 
పాటిస్తూ వచ్చారు కనుక వారికి సమావర్తన (స్నాతక) సంస్కారం జరిపి గురువులు 
వారిని యింటికి పంపిస్తారు. అప్పటివరకువున్న నియమాలను సడలిస్తారు. అప్పుడు 
చాలా ఉపదేశాలు చేస్తారు. వాటిలో “ప్రజాతంతుం మావ్యవచ్చేత్సీః-ప్రజాతంతువును 
విచ్చిన్నం చెయ్యవద్దు” అనేది ఒక ఉపదేశం. అంటే సంతానాన్ని కని, పెంచి పెద్దచేసి, 
విద్యాబుద్ధులు చెప్పి వారి కాళ్ళపై వారు నిలబడేటట్లు చెయ్యటం. తమ తల్లిదండ్రులు 
తమను ఏ విధంగా తీర్చిదిద్దారో అట్లే వారి సంతానాన్ని వారు తీర్చిదిద్దాలి. అందుకు 
పురుషునికి స్త్రీ స్త్రీకి పురుషుడు అవసరం -అనివార్యం. ఇంతేగాక, ఎంతకాలం 
తల్లిదండ్రులు వారికి తోడుగా ఉంటారు? జీవితాంతం తోడుగా నిలబడే జీవనసఖులు 
అవసరమే కదా! అందుకు పెద్దల, బంధుమిత్రుల సమక్షంలో తమ గుణ 
కర్మస్వభావాలకు తగిన యువతిని ఎంచుకొని వివాహం చేసుకోవటమే సరియైన 
పరిష్కారం. వివాహ నంస్మారంలో గృహస్థాశ్రమ నియమాలు చాలానే 
ఉపదేశింపబడ్డాయి. ఆ వివరాలు మహర్షి దయానందులవారి సంకలన రచన 
“సంస్కార విధి”లోని గృహస్థాశ్రమ ప్రకరణాన్ని చదివి తెలుసుకోండి. ఇక మనం 
గృహస్థబహ్మచర్యాన్ని గురించి తెలుసుకుందాము- 
“శ్లో బుతుకాలాభిగామీ, స్యాత్స్వదార నిరతః సదా | 

బ్రహ్మ చార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే వసన్‌ ॥ మనుస్మృతి (3-48, 50) 

తౌ॥ నిషిద్ధ రాత్రులను వదిలి తన భార్యతోనే బుతుకాలంలో మాత్రమే 
మైథునక్రియ జరుపువాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ బ్రహ్మచారికి సమానుడు” 


18 


అని మన ధర్మ శాస్త్రాలు చెబుతాయి. 

బుతుకాలమంటే-స్త్రీ బహిష్టు అయిన దినం నుండి 16 దినములవరికి ఉన్న 
కాలాన్ని బుతుకాలం అంటారు. అయితే మొదటి 4 దినాలు (స్త్రీలకు బుతుస్రావం 
జరుగుతూ బలహీనంగా ఉంటారు కనుక అవి నిషిద్ధ దినాలు. అంటే-ఆ సమయంలో 


భార్యాభర్తలు కలియకూడదు. మిగిలిన 12 దినాలలోనూ పౌర్ణమి. అమావాస్యా, 
అష్టమి, చతుర్దశి పర్వదినాలు. కనుక ఆ దినములో కలియ కూడదంటారు బుషులు. 
ఆ రోజులలో విశేష హోమాలు చేసి, వేదస్వాధ్యాయంలో గడపాలంటారు. కనుక ఆ 
దినములు కూడా నిషిద్ధములే. 
శ్లో అమావాస్యాష్టమీం చ పౌర్ణమాసీ చదుర్దశీమ్‌ । 

బ్రహ్మచారీ భవేన్నిత్యమప్యృతౌ స్నాతకోద్విజః ॥ మనుస్మృతి (4-128) 

తా॥ బుతుకాలమైనప్పటికీ గృహస్థుడు అమావాస్యా, అష్టమి, పౌర్ణమి, చతుర్దశి 
దినాలలో భార్యతో శారీరక సంబంధం పెట్టుకోకుండా బ్రహ్మ చారిగా ఉండాలంటుంది 
మనుసతి. 

సంతానం కలగాలి అనుకునే దంపతులు స్రీ శరీరంలో అండం విడుదలయ్యే 
సమయంలో కలవాలంటారు వైద్యులు. ఆ సమయం తెలుసుకోవటానికి కొన్ని సూత్రాలు 
చెబుతారు స్త్రీ వైద్యనిపుణులు (గైనకాలజి స్పెషలిస్టులు). వాటి వివరాలకు మా 
ప్రచురణ “గర్భాధాన విజ్ఞానము” చదువగోరు చున్నాము. 

ఆవులు అండం విడుదలయ్యే సమయంలో ఏదో చిన్నబాధ ఉన్నట్లు అరుస్తూ 
ఉంటాయి. అది గుర్తించి ఆవు ఎదుకువచ్చిందని గుర్తిస్తారు. వీలైనంత తొందరగా 
ఆంబోతు దగ్గరకు తీసుకు వెళ్ళటంకాని, కృత్రిమ పద్ధతిలో ఆబోతు వీర్యన్ని యోనిద్వారా 
ఆవు గర్భాశయంలోనికి ఎక్కించటం కాని చేస్తారు. అట్లే, కుక్కలు మొదలైన పశువులు 
బుతుకాలంలోనే మైథునం చెయ్యటానికి యిష్టపడతాయి. వేరే సమయాలలో ఆడమొగ 
కుక్కలు కలిసి తిరుగుతున్నా సమాగమం చెయ్యవు. చెయ్యనివ్వవు. కాని, నాగరికతగల 
మానవులు ప్రకృతికి దూరమై అసహజ జీవితం గుడువుతున్నారు. పెక్కురోగాలకు 
గురియౌతున్నారు. ఆయుర్వేద చరక శాస్త్రం ఏమంటుందంటే- 


19 


శ్లో వ్యాయామ హాస్యభాపాధ్చ గ్రామ్య ధర్మ ప్రజాగరాన్‌ । 

న.ఉచితానపి సేవేత బుద్ధిమానాతిమాత్రయా ॥ 

తా॥ అతిగా వ్యాయామం చేయటం లేదా ఎక్కువ అలసట కలిగే పసులు 
చెయ్యటం, ఎప్పుడూ హాస్య భాషణ చెయ్యటం, అతి సంభోగం, రాత్రులు మేల్కొని 
ఉందటం. ఈ నాలుగు అంత మంచివికావు. బుద్ధిమంతులు వీటిని మీతంగా 
వాడుకోవాలి. లేకుంటే శరీరంలో ధాతుశక్తి తగ్గిపోయి తేలికగా వ్యాధులు 
సంక్రమిస్తాయి. ఆయువు క్షీణిస్తుంది” అంటుంది. 

మనం అల్పాయువును జయించి దీర్భకాలం ఆరోగ్యంగా జీవించాలంటే 
బ్రహ్మచర్యం, తపస్సు ముఖ్యమంటుంది అథర్వ వేదం లోని బ్రహ్మచర్య సూక్తం. 
అందులోని కొన్ని విషయాలను తెలుసుకుందాము । 
ఓం బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుముపాఘ్నత । 

ఇంద్రోహ బ్రహ్మ చర్యేణ దేవేభ్యః స్వరాభరత్‌ ॥ (అథర్వ - 11-5-19) 

(బ్రహ్మ చర్యము మరియు తవస్సులతో దేవతలు-బుద్ధిమంతులు, 
సదాచారపరులు మృత్యువును వెనుకకు నెట్టివేస్తూ దీర్హకాలం జీవిస్తారు. ఇంద్రుడు 
(జీవాత్మ) బ్రహ్మచర్యంతో ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఎన్నెన్నో సుఖాలను పొందుతాడు. 
ఓం బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి । 

ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మ చారిణ మిచ్చతే 1 (అ. 11-5-17) 

దేశాన్ని పాలించే రాజులు బ్రహ్మ చర్య తపస్సులతో ప్రజలను చక్కగా 
పాలించగలుగుతారు, పోషించగలుగుతారు. (నేడు రాజులు లేరు కనుక మంత్రులు, 
నాయకులు అని అన్వయించుకోవాలి). 

ఆచార్యులు, ఉపాధ్యాయులు బ్రహ్మచర్యంతోనే శిష్యుల అభిమానాన్ని 
పొందగలుగుతారు. 
ఓం బ్రహ్మచర్యేణ కన్యా యువానం విన్దతే పతిమ్‌ । 

అనద్వాన్‌ బ్రహ్మ చర్యేణ + అశ్వో ఘాసం జిగీర్షతి n అ. (11-5-18) 

కన్యలు కూడా కన్యాగురుకులాలో చేరి బ్రహ్మ చర్యవ్రతాన్ని పాటించి శరీరాన్ని, 


20 


బుద్ధిని బలపరచుకోవాలి. అట్టివారే తమకు తగిన పతులను పొంది సుఖిస్తారు. 


ఎద్దులు, అశ్వములు కూడా బ్రహ్మ చర్యాన్ని పాటిస్తేనే గడ్జితినికూడా బలసామర్థ్యాలను 
పొందుతాయి, 


ఓం (బ్రహ్మచారీ బ్రహ్మ బ్రాజద్భిభర్తి తస్మిన్‌ దేవా అధి సమోతాః । 
ప్రాణాపాన్‌ జనయన్నాడ్‌ వ్యానం వాచంమనో హృదయం బ్రహ్మమేధామ్‌!! 
అ.(11-5-24) 
కన్యలు కూడా కన్యాగురుకులాలో చేరి బ్రహ్మ చర్యవ్రతాన్ని పాటించి శరీరాన్ని, 
బుద్ధిని బలపరచుకోవాలి. అట్టి వారే తమకు తగిన పతులను పొంది సుఖిస్తారు. 
ఎద్దులు, అశ్వములు కూడా బ్రహ్మ చర్యాన్ని పాటిస్తేనే గడ్జితినికూడా బలసామర్భ్యాలను 
పొందుతాయి. 
ఓం బ్రహ్మచారీ బ్రహ్మ భ్రాజద్భిభర్తి తస్మిన్‌ దేవా అధి విశ్వే సమోతాః | 
(ప్రాణాపాన్‌ జనయన్నాడ్‌ వ్యానం వాచంమనో హృదయం బ్రహ్మమేధామ్‌॥। 
అ.(11-5- -24), 

బ్రహ్మ చర్యాన్ని పాటించిన వారే వేద జ్ఞానాన్ని పరమాత్మను పొందగలుగుతారు. 
శరీరంలోని ప్రాణాపాన వ్యాన వాయువులను బలపరచుకొంటారు. 

మంచి వాక్కును, మనస్సును, హృదయాన్ని పొందగలుగుతారు. వారి మేధస్సు 
వికసించి అనేక విద్యా విజ్ఞానాలలో పరిపూర్ణులౌతారు. 

ఈ విధంగా అథర్వవేదంలోని 26 మంత్రాలు గల బ్రహ్మ చర్యసూక్తం బ్రహ్మ 
చర్యంవల్ల కలిగే లాభాలను వేనోళ్ళకీర్తిస్తుంది. మన ప్రాచీన బుషులు మనులు, 
విజ్ఞానవేత్తలు, రాజులు, వీరులు, (బ్రహ్మ, చర్యాన్ని పాటించియే మహాత్మార్యాలు 
చేయగలిగారు. ప్రపంచ గురువులై విలసిల్లారు. మనమంతా వారి వారసులమే. 
మనంకూడా నవనాగరికత మోజులోపడి కొట్టుకుపోకుండా పూర్వుల మార్గాన్ని 
అనుసరించటయే ఉత్తమం. సృష్టికర్త మనకు ' ఉత్తమోత్తమ మానవ శరీరాన్ని 
నిర్మించియిచ్చాడు. కేవలం విషయభోగా లనుభవించటానికి కాదు. ధర్మాత్ములమై 
పరోపకారంచేస్తూ పుణ్యం మూట గట్టుకోవడానికి. దర్శమార్గంలోనే అర్థకామాలను 
పొందయత్నించాలి. సర్వదుఃఖ నివృత్తిరూప మోక్షాన్ని పొంద సాధన చెయ్యాలి. 


ల 21 


మన నీతిశాస్రాలు ఏమంటాయంటే- 
శ్లో! ఆహార నిద్రా భయమైథునాని సమాని చైతాని నృణాం పశూనామ్‌ | 

ధర్మం నరాణా మధికో విశేషో ధర్మేన హీనాః పశుభిః సమానాః ॥ 

తా॥ “ఆహారమ తీసికొనుట, నిద్రపోవుట, భయపడుట, మైథునంతో 
సంతానంకనుట” అనే నాలుగు క్రియలు మానవులకు పశువులకు సమానమే, కాని, 
మానవులు తమ జ్ఞానంతో ధర్మాత్ములై ఉన్నతోన్నత శిఖారాలకు చేరుకోగలరు. ధర్మంలేని 
మానవులు పశువులతో సమానులు అంటాయి నీతి శా(స్రాలు. కనుక మానవ జీవిత 
లక్ష్యం ధర్మార్థకామమోక్ష సాధన కావాలి. అందుకొరకే గృహస్థులు కావాలంటారు 
బుషులు. 

గృహస్థులు తమ బాధ్యతలను పూర్తి చేస్తూ పంచ మహా యజ్ఞాలను చెయ్యాలి. 
పతంజలి మహర్షి ఉపదేశించిన యమనియమ ఆసన ప్రాణాయామాలను అభ్యసిస్తు 
మంచి ఆరోగ్యాన్ని, దీర్జాయువును పొంద యత్నించాలి. మైథునాన్ని మితంగా 
వాడుకుంటూ ఓజస్సును పెంచుకోవాలి. ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధు లభ్యసిస్తూ 
ఆత్మ పరమాత్మల సాక్షాత్మారాన్ని పొంద సాధన చెయ్యాలి. 

గృహస్థ (బ్రహ్మ చర్యాన్ని గురించి గాంధీ మహాత్ముడు ఏమన్నారంటే - 

"Sex urge is 2 fine.and noble thing. There is nothing to be 

ashamed of it. But itis meant only for the act of creation. Any other 
use of it is a sin against God and humanity" - M.K. Gandhi. 
“కామవాంఛ మంచిది, గొప్పది. దానికి సిగ్గపడ నవసరంలేదు. కాని, అది సంతానా 
నార్థమేకావాలి. లేకుంటే - అది దేవునికి, మానవత్వానికి వ్యతిరేక మౌతుంది” 
అన్నారు. 

ఇట్టి మహాత్ముల, మహర్షుల, మేధావుల మాటలు కోకొల్లలుగా ఉన్నాయి. 
కనుక, మనమంతా వారి మార్గాన్నే పయనిద్దాము. 

“ధియో యో నః ప్రచోదయాత్‌!” 

ఓ అంతర్యామీ! మమ్ము బ్రహ్మ చర్యాది సద్వతముల నాచరించ (పేరేపింపుము. 

నీ తృతీయ ధామంవైపు - ముక్తి ధామమువైపు - ఆనంద ధామమువైపు నడిపింపుము. 


22 


బ్రహ్మచర్య సూక్తం 
బుషిః - బ్రహ్మా ॥ దేవతా - (బ్రహ్మ చారీ ॥ 
ard wm 
=f:-aen || maar || 

Seer-Brahman. Subject matter - Brahmanchari, one who observes 
continence. 
ఓం (బ్రహ్మచారీష్టంశ్చరతి రోదసీ ఉభే తస్మిన్దేవాః సంమనసో భవన్తి । 

స దాధార పృథివీం దివం చ స ఆచార్యం తపసా పిపర్తి ॥ 1 

mnt Wt a Ray da: Tr wf | 

aan hua fa aan ర. 


The Vedic student observing the vow of perfect chastity goes about 
exploring the earth and the heavens. All beneficent objects and 
forces of nature unite in ministering to him. He makes the earth 
and heaven (by his explorations) more and more useful to humanity. 
With the power of his austere and disciplined life he fulfils the 


aspirations of his preceptor. 
ఓం (బ్రహ్మచారిణం పితరో దేవజనాః పృథగ్దేవా అనుసంయన్తి సర్వే | 
గన్భర్వా ఏనమన్వాయన్రయ స్తింశత్రిశతాః షట్‌ సహస్రా 8 | 
సర్వాన్త దేవాంస్తపసా పిపర్తి ॥ 2 
aero faa ari: ry a maf ఇ | 
wal any Ran Am: 
eae: wf ar గతే 11|| 


Protectors of human society, men wishing for success in life, and 
those well-versed in the affairs of the world have always in different 
ways to follow the man of subdued passions given to the pursuit 
of Vedic learning. May, the diligent six thousand three hundred and 


23 


thirty three supporters also allow themselves to be led by him, for, 
he fulfils, by his mortified and regulated life, (the wishes of) all 
those aspire after success. 


ఓం ఆచార్య ఉపనయమానో (బ్రహ్మచారిణం కృణుతే గర్భమన్త ః । 
తం రాత్రీంస్తిస్ర ఉదరే బిభర్తి తం జాతం ద్రష్టుమభిసంయన్తి దేవాః! 3 
semi smn sau pon mfr: | 
a mR RR uff గ రాగ haf da: 1121 
The preceptor admits him to his college and keeps him in his shelter 


and watchful attention for three days and three nights. When his 
course of study is completed the learned eagerly assemble to 


see him. 
ఓం ఇయం సమిత్సృథివీ ద్యౌర్టితీయోతాన్తరిక్షం సమిధా పృణాతి । 
బ్రహ్మచారీ సమిధా మేఖలయా (శ్రమేణ లోకాంస్తపసా పిపర్తి ॥ 4 
కళ fq ad aaaaraRa fen కాగి | 
aerrt hea Rea To Tere fff I lel 


This first stick stands for earth, the second for heaven and he fills 
the firmanent with third. The Vedic student with this fuel for the 
Havana, with his girdle, his hard work and his austerity renders all 


the worlds perfect. 

N.B. :- These sticks give the idea that through them the 
Brahmachari attain the knowledge of these three regions which 
include all the spheres of knowledge. 
ఓం పూర్వో జాతో బ్రహ్మణో బ్రహ్మచారీ ఘర్మం వసానస్తపసోదతిష్టత్‌ | 

తస్మాజ్ఞాతం బ్రాహ్మణం [బ్రహ్మ జ్యేష్టం దేవాశ్చ సర్వే అమృతేన సాకమ్‌॥ 5 
కళ am sm mnt! af reef | 
mum we a He a WT Yl 14|| 


24 


The Vedic student by his studies, becomes renowned in good 
time and putting off lustre attain high esteem among men, From 
him springs the most excellent celestial lore of interpreting the 
Veda, the Eternal revealed law, and ever increasing wealth. All the 
wise also attain eternal bliss through his help. 


ఓం బబ్రహ్మచార్యే తి సమిధా సమిద్ధ ః కార్యం వసానో దీక్షితో దీర్ణశ్శశుః | 
స సద్య ఏతి పూర్వస్మాదుత్తరం సముద్రం లోకానంగృభ్య ముహురాచరిక్రత్‌ ॥ 
srr wha ళల: అనో శతా! df Hf: | 
ఇ శా భి ean we dra grea | lel 


Shining with the brilliancy of true learning (though) elad in 
dark-coloured (and coarse) garments, having taken the vows of 
an initiate (a full fledged graduate) with a flowing beard and 
moustaches, the student of the eternal Vedic lore, now lanches at ' 
once upon his life's voyage on the vast and deep sea of the 
house-holding stage, having before, successfully come out of the 
equally unfathomable student stage. By his virtuous life he brings 
together all the worlds in his own person, and always challanges 
the attention of all (both by his sane advice and exemplary life). 


6 


ఓం బ్రహ్మచారీ జనయన్‌బ్రహ్మోపో లోకం ప్రజాపతిం పరమేష్టినం విరాజమ్‌। 
గర్భో భూత్వామృతస్య యోనావిన్లో హ భూత్వాసురాంస్తతర్హ ॥ 7 
sent Tay am a nf fe frag | 
nf naa Whe ౯ iene || Iloll 


Revealing by his life and teaching the principles of Vedic lore the 
science of the vital airs, the sciences, regarding the world of 
creatures, the science which treats of the nature of God, the 
Revealer of all the worlds and the Lord of all creatures in his Highest 
Beautific state, the Vedic Student, lying hidden and growing day by 
day as a foetus in knowledge of God, the source of salvation, 
becomes most brilliant like the Sun and Suppresses all that are 


25 


heretically inclined. 


ఓం ఆచార్య స్తతక్ష నభసీ ఉభే ఇమే ఉర్వీ గమ్భీరే పృథివీం దివం చ । 
తే రక్షతి తపసా బ్రహ్మచారీ తస్మిన్లేవాః సంమనసో భవన్తి ॥ 8 
sm waa TH శే క mR a Ra ఇ 
a fa am en RY a: ra ఇత | ne 


The master renders more useful both these vast and profound 
regions which are united with each other namely, the earth and 
the heavens. The Vedic student by his austerities protects them 
and all beneficient forces of nature cooperate in him (towards his 


9౦౦౮). 

ఓం ఇమాం భూమిం పృథివీం బ్రహ్మచారీ భిక్షామా జభార ప్రథమో దివం చ | 
తే కృత్వా సమిధావుపాస్తే తయోరార్పితా భువనాని విశ్వా ॥ 9 
wi yf ga nt Ramm mm ఇల్లై fa ₹ | 
apa seq యలు hi Ra IR 


It is the Brahmacharin who is the first to get this spacious earth 
and the heavens as his alms which he offers as two sticks in the 
Yajna fire and worships God, (As) all the worlds are established in 
these two (they also fall to.his share). 


ఓం అర్వాగన్వః పరో అన్యో దివస్పృష్ణాద్దువా నిధీ నిహితౌ బ్రాహ్మణస్య । 

తౌ రక్షతి తపసా బ్రహ్మచారీ తత్మేవలం కృణుతే బ్రహ్మ విద్వాన్‌ ॥ 10 
sah: రా ఫాల Ragen సల! టి గతి mn | 
a wf శాం nt ఇగ అల ఖా ఇల Rex || 11101 


The two treasuries of divine lore kept concealed, one this side and 
the other beyond the other side of the heavens (Ether). The Vedic 
student, with his fervour protects the two and knowing the Supreme 
being make him alone the object to serve. 


26 


ఓం అర్వాగన్య ఇతో అన్యః పృథివ్యా అగ్నీ సమేతో నభసీ అన్తరేమే | 
తయోః శ్రయన్తే రశ్శయో౭_ ధి దృఢాస్తానా తిష్టతి తపసా బ్రహ్మచారీ! _ 11 
afr al ఈం ran తానీ శాలి శాత తగ | 
TH: ma emis rm fef శా ఇటాలి I laa 


The heats proceeding from these two fires, one here on the earth 
and the other far way from it, meet between two inter-related 
regions the earth and the heavens. Their rays firmly resort to 
earthly objects, and the continent Vedic student by his austere life, 
benefits himself by them as well as makes them more useful to 
others. 


ఓం అభిక్రనన్‌ స్త్రనయన్నరుణ ః శితిజ్లోబృ్బహచ్చేపో౭_ను భూమౌ జభార । 

బ్రహ్మచారీ సిళ్ళతి సానౌ రేతః పృథివ్యాం తేన జీవన్తి ప్రదిశశ్చతస్రః ॥ 12 

sme wa: fg! aus] i TR | 

mart Rea a a: a a శిత Raa: I 
Like brown cloud that roraring noisily moves about betwen light 
and darkness and pouring down rain on mountains and plains 
brings great fertility to the earth the Vedic student going about on 
summits of the mountains and low land wherever there are people- 
preaching at the top of his voice pours down true knowledge 
everywhere and like the sun dispelling the darkness of ignorance 
imparts great strength to the earth whereby creatures in all the 
quarters live. 


ఓం అగ్నౌ సూర్యే చన్దమసి మాతరిశ్వన్సహ్మచార్య ప్ప సమిధమా దధాతి । 
తాసామర్చీంషి పృథగభ్రే చరన్తి తాసామాజ్యం పురుషో వర్షమాపః ॥ 13 
ql wt భా Ray wernt 9 కృ భళా weft | 
mri wn mf mmm a an: | (19g 


(God the sustainer of the universeis) the Divine Brahmachari (who) 
puts heat, energy everywhere-in fire, in the Sun, in the Moon, in 


27 


the atmosphere, in the waters. The spreading flames of these 
waters are seen in moving in the clouds in various ways and their 
essence appears ultimately in the form of rain, human beings and 
other creatures. 


ఓం ఆచార్యో మృత్యుర్వరుణ ః సోమ ఓషదయః పయః । 


జీమూతా ఆసన్త్సృత్వాన స్తెరిదం స్వ రాభృతమ్‌ ॥ 14 
arnt ade: Wa ఈష: ur: | 
<a rm 2? శ్యాళ్యూ || Iasi 


God ordains everything for the good of the creatures, rain, 
moonlight, death etc, according, as the Universe, in His 
Ommi-science, needs. The Preceptor also should assume a 
similar role in discharging his duty towards those under him, 
sometimes putting down evil with the severity of death, sometimes 
imparting peace and dealing leniently like the cool and charming 
moon, as circumstances demand. 


ఓం అమా ఘృతం కృణుతే కేవలమాచార్యో భూత్వా వరుణో యద్యదైచ్చత్ర్రజాపతౌ। 


తద్రహ్మచారీ ప్రాయచ్చత్వాన్మిత్రో అధ్యాత్మన ః ॥ 15 
saa gai pon ¥en ya wn Req కూలీ | 
a arnt meq wa eT: || IIqyll 


A man of parts himself a former Brahmacharin, having an insight 
into human nature, assuming the role of the preceptor, should 
impart to his own circle (of pupils and friends) for use of whatever 
he desires in God, the protector of creatures. This, his student of 
subdued passions, with due authority hands on in a friendly manner 
to his own friends. 


28 


ఓం ఆచార్యో బ్రహ్మచారీ బ్రహ్మచారీ ప్రజాపతి ః । 


ప్రజాపతిర్వి రాజతి విరాడిన్లో 9_భవద్వశీ ॥ 16 
samt werent wernt mR: | 
కార్యే wf సరత ఇల || Tal 


The preceptor is continent and continent is lord of the house. 
Through this continence the man in house-holding life shines 
throughout and the shining soul, the master of organs become 
powerful to subdue all passions. 


ఓం (బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం వి రక్షతి | 


ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్చతే I 17 
arf mn mm TW Rh | 
ఈల erin rR || 1190|| 


The king through the practice and strict discipline of continence or 
having restraints on sexsual pursuit rules his realms to safety. 
The preceptor desires to keep the pupil under his control through 
practice and discipline of continence or chastity. 


ఓం బ్రహ్మచర్యేణ కన్యా ౩ యువానం విన్దతే పతిమ్‌ । 


అనడ్వానృహ్మచర్యేణాశ్వో ఘాసం జిగీర్చతి ॥ 18 
aerrfn mu 3 qm fra fay | 
en rma fra || 119611 


A maiden living in chasity by controlling her senses wins for her 
husbandship a young bachelor of similar qualifications. Even bulls, 


horses and beasts nourish theselves with fodder (grass) and keep 
their sexual appetite in control. 


ఓం బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుమ పాఘ్నత । 
ఇన్లో హ బ్రహ్మచర్యేణ దేవేభ్యః స్వ రాభరత్‌ ॥ 19 


29 


arn mu Ta en | 
mae ఇలాగ! a: 0 mn | 11%ఇ|| 


Through the practice and discipline of continence the wise men 
overcome the causes of early death. The soul, who is the master 
of limbs and organs, through restraints on hunting after senses 
brings light and happiness for the limbs of the body. 


ఓం ఓషధయో భూతభవ్యమహోరాత్రే వనస్పతిః । 
సంవత్సరః సహర్తుభిస్తే జాతా బ్రహ్మచారిణ ః ॥ 20 
stra న TR: | 
aan: wf am wR: || lI2oll 


Herbs and plants, the stages of the world that are past and those 
that are yet to come, day and night, trees, the year all follow the 
law of seasonal succession, change and fructification and are 
therefore, the observer of the law of restraint. 


ఓం పార్థివా దివ్యాః పశవ ఆరణ్యా గ్రామ్యాశ్చ యే। 
అపక్షాః పక్షిణశ్ళ్చ యే తే జాతా బ్రహ్మచారిణ : ॥ 21 
mffq faq: wa తాగా TI శె | 
san: fio శె గ Tm werR: |12%|| 


Animals winged and wingless, those that fly in the air and those 
that live on land, those that be-take themselves to the forest and 
those that live in a domesticated state in human habitations, all 
observe the law of restraint in sexual matters. 


ఓం పృథక్సర్వే ప్రాజాపత్యాః ప్రాణానాత్మసు బిభ్రతి । 
తాన్సృర్వాన్చహ్మ రక్షతి బ్రహ్మచారిణ్యాభృతమ్‌ ॥ 22 
qua wi mma: mmm ళా | 
mat wa fa Ren 112211 


న. శో ఆకే ఆ 


30 


All the creatures created by God, the protector of creation, hold in 
themselves, the vital airs separately and Divine knowledge stored 
in man observing continence and sexsual pursuits protects them 
all. 
ఓం దేవానామేతత్పరిషూతమనభ్యారూఢం చరతి రోచమానమ్‌ । 
తస్మాజ్ఞాతం బ్రాహ్మణం బ్రహ్మ జ్యేష్టం దేవాశ్చ సర్వే అమృతేన సాకమ్‌ ॥ 23 
armen Rema Ta భళా | 
Tamm wen aa He a Wn YI 
The resplendent Vedic Lore obtaining everywhere and never over- 
powered impels all the luminous worlds. From the man of restraint 
Supreme Divine Knowledge and ever increasing wealth spring and 
all the wise attain immortiality. 
ఓం (బ్రహ్మచారీ బ్రహ్మ భ్రాజద్బిభర్తి తస్మిన్టేవా అధి విశ్వే సమోతాః । 
ప్రాణాపానౌ జనయన్నాద్‌ వ్యానం వాచం మనో హృదయం బ్రహ్మ మేధామ్‌॥ 24 
arm ఇల mR fu Ry a | Ra wT: | 
on Tg Tm mei ఇళ వెళ్తూ! I 
When the continent Vedic student acquires vedic learning, all good 
qualities fully intermingle in him and he become resplendent. He 
reveals perfect mastery of his inhalation and exhalation of the vital 
airs in his person, good eloquence, a powerful mind, pure heart, 


true knowledge of God and marvel wisdom. 
ఓం చక్షుః శ్రోత్రం యశో అస్మాసు ధేహ్యన్నం రేతో లోహితముదరమ్‌ ॥ 25 
ag: Ma au my అమ a Hf | 12|| 


To such an accomplished continent man people should approach 


and request him thus, Oh sir! you are well- versed in these 


31 


matters help us to attain a good power of sight and heiring afame, 


food, virility, (purity of ) blood, and power of digestion. 
ఓం తాని కల్పద్‌ బ్రహ్మచారీ సలిలస్య పృష్టే తపో౭_ తిష్టత్తప్యమానః సముద్రే | 


స స్నాతో బభ్రుః పిబ్బలః పృథివ్యాం బహు రోచతే ॥ = "26 
mh en wn కవత కా sf 

arm: wR | 
any నిళ్ళాలం fain. Rel 


‘Standing on the surface of the waters of learning in the 
. unfathomable sea of the stage of Brahmacharya, exerting himself 
to control his senses and performing the duties assigned to him, 
the vedic student plunges himself (in the sea of learning), 580 to 
say, and bathing therein comes out having stored in himself 


immense.knowledge and shines most brilliantly in the world. 


బుషిః - శౌనికః ॥ దేవతా - 1,2,3,5, మేధా ॥ 4 అగ్నిః i 
au శ్యాగా 
=f: - dlp: IF aa - 73,4 వళ af: || 
BT: - 9,8,4 జ్యా 2 wg van qd || 


HYMN-CVII| « 
Seer- Shaunakah. Subject - matter - 1-3,5, Medha, 4 Agnih. 
Metre - 1,4,5, Anustup. 2 Urobrihati, 3 Pathya Brihati. 


ఓం త్వం నో మేధే ప్రథమా గోభిరశ్వేభిరా గహి | 
త్వం సూర్యస్య రశ్మిభిస్త వం నో అసి యజ్ఞియా I | 


32 


aa షష sn nfrafn TR | 
a wa గారా 7 sf fn || 1|9|| 


Let this knowledge of the Vedic revelation which is primordial, 
come to us with its brilliant rays and comprehensive projections. 
Let it come to us with the livings of the effulgence of all-impelling 
God. This knowledge is full of sacredness and perspicacity. 


ఓం మేధామహం ప్రథమాం (బ్రహ్మణ్వతీం బృహ్మజూతామృషిష్టుతామ్‌ । 
ప్రపీతాం బ్రహ్మచారిభిర్దేవానామవసే హువే ॥ 2 
are uml amd Reg | 
wal ఇలయ ళా ga |! 12|| 


| for the security of virtuous qualities call to my mind and memory 
the knowledge which is primordial, full of wisdom, God - revealed, 
grasped and praised by seers and is fully drunk by celibates. 


ఓం యాం మేధామృభవో విదుర్యాం మేధామసురా విదు ః। 
బుషయో భద్రాం మేధాం యాం విదుస్తాం మయ్యా వేశయామసి ॥ 3 
ai au fagaf 2 fag: | 
mua wi 2 ₹ fg Ta ami || [131 


We secure into me that knowledge which is attained by the men 
of perspicacious effulgence, that which is attained the men of 
spiritual attainments and that good one which is attained by the 


seers. 

ఓం యామృషయో భూతకృతో మేధాం మేధావినో విదు 2 । 
తయా మామద్య మేధయాగ్నే మేధావినం కృణు ॥ 4 
armen yaya aut auf fag: | 
Ta aa వెళ్త fa yy || 11౪! 


0 Self-refulgent God! make me wise with that of the knowledge 


33 


which the wise seers of the primal emergence attain and retain. 
ఓం మేధాం సాయం మేధాం ప్రాతర్మేధాం మధ్యన్దినం పరి । 
మేధాం సూర్యస్య రశ్శిభిర్వచసా వేశయామహే ॥ ర్‌ 
2 en ax wef ఇభ ఇ | 
వల్లు ha aff dm || III! 


We cultivate into us the intelligence at eve, at morning and at the 
noon time. We attain it through speech and through the beams of 
the knowledge of the Divinity. 


యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ 


ఓ3౩మ్‌ శాంతిః శాంతిః శాంతిః. 


34 


వైదిక సంస్కృతీ పునరుద్దారకుడు 


ప్రశ్న : స్రీలు, శూద్రులు యజ్ఞోపవీతమును 
ధరించవచ్చునా ? వేదమును చదువ 
వచ్చునా ? 
ఉత్తరము : యజ్ఞోపవీతము ధరించ వచ్చును. 
వేదము చదువ వచ్చును. స్తీ శూద్రులకు 
వేదాధ్యయనాధికారము నిషేధించుటకు, ఏమి 
ఈశ్వరుడు పక్షపాతియా ? “స్రీ శూద్రులు 
వేదమును చదువరాదు, వినరాదు' అని అతని 
యభిప్రాయమేని వారి శరీరములందు మనక వమముక నన 
వాక్కును (శోత్రేంద్రియమును ఏల 
రచించెను ? 

పృథివ్యాది పంచభూతములను, సూర్యచంద్ర అన్నాది పదార్థములను 
మానవులకొరకు సృజించినట్లే పరమేశ్వరుడు వేదము అందరికొరకు 
ఉపదేశించినాడు. అందుకు మాకు ఈశ్వరీయమైన వేదమే పరమ ప్రమాణము. 
'స్తీశూద్రౌ నాధీయతా మితి (శ్రుతేః? అను మాటలు మీ కపోల కల్పితములు. 
ప్రాచీనకాలమున స్తీ శూద్రులు యజ్ఞోపవీతము ధరించి వేదాధ్యయనము 
చేయుటయేగాక వేదమంత్రార్థ ద్రష్టలై ప్రచారకులైన బుషులు, బుషికలు 
ఎందరో గలరు. 


- మహర్షి దయానంద సరస్వతి 
('సత్యార్థ ప్రకాశము” - 3వ సముల్లాసము) 


35 


యజ్ఞోపవీతమును గురించి .... 
స్వామి వివేకానందుని అభిప్రాయం 


“ఈనాడు శ్రీ గురుదేవుల (శ్రీ రామకృష్ణుని) జన్మతిథి. మహాపవిత్రమైన 
రోజు. ఈ రోజున ఆ మహాత్ముని పేరు తలంచినంత మాత్రం చేతనే మానవులు 
పునీతులు కాగలరు. కనుక ఈ రోజున ఇచ్చటికి వచ్చు భక్తులందరికి నేను 
స్వయంగా యజ్ఞోపవీతం ప్రదానం చేస్తాను. కాలక్రమంలో ఒక్క శ్రీరామకృష్ణ 
భక్తులను మాత్రమే కాకుండా, దేశ ప్రజలందరిని బ్రాహ్మణస్థాయికి 
సముద్ధరించాలి.” 

ఆ దినమున స్వామి అభీష్టము ననుసరించి సుమారుగా యాభై మంది 
పురుషులు శరచ్చంద్ర చక్రవర్తి ద్వారా గాయత్రీమంత్ర దీక్షను గైకొని యజ్ఞోపవీత 
ధారణ గావించారు. వారిని చూచి స్వామి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 
సంకుచిత విభేదాలు సమసిపోయి సర్వజనులు అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి 
సముద్ధరింపబడవలెనను స్వామి ఉదారాశయం ఆచరణ పూర్వకంగా అమలు 
జరిగిన ఆరంభదిన మది. 

(ఈ సంఘటన నీలాంబరబాబు ఉద్యాన గృహంలో తాత్కాలికంగా ' 
నెలకొన్న మఠమునందు 1898 సంవత్సరంలో జరిగింది.) 


- “శ్రీరామకృష్ణ ప్రభ” (ఏప్రిల్‌, 1989) 


36 


గాయత్రీ ఆశ్రమ ట్రస్టు ప్రచురణలు 


వేదాలలో సూర్యకిరణ చికిత్స (40-00), వేదాలలో జలచికిత్స 
(20-00), వైదిక క్రాంతి పథం (15-00), అగ్నిహోత్ర వైజ్ఞానిక స్వరూపము 
(15-00), దౌహృదిని (బుషుల దృష్టిలో గర్భిణిస్రీ) (20-00), అగ్నిహోత్ర 
రాసాయనిక విశ్లేషణ (20-00), గర్భధాన విజ్ఞానము (30-00), మానవ ధర్మము 
(20-00), అశ్వినీ దేవతలు (20-00), సంధ్యా వందనము - వైజ్ఞానిక 
సమాలోచనము (20-00), అగ్నిహోత్ర ఆధ్యాత్మిక స్వరూపము (30-00), గంగాధర 
శివుడు (5-00), గోమాత (30-00), గాయత్రీ విజ్ఞానం (560-00), జననీ 
జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ (60-00), స్వాతంత్ర్య సముపార్టనలో మహర్షి 
దయానందుడు (10-00), దైనిక అగ్నిహోత్రవిధి (4-00), మన ఇతిహాసం 
(70-00), మన వేదశాస్తాల పరిచయం (50-00), చతుర్దశ భువనములు 
(10-00), ఐతరేయోపనిషత్తులోని సృష్టికథ (10-00), యుగపురుషుడు శ్రీ కృష్ణుడు 
(8-00), వైదిక వివాహ వైశిష్ట్యము (8-00), ధర్మవీర్‌ పం. లేఖరామ్‌ (3-00), 
వేదాలలో అప్పరస గంధర్వులు (2-50), యజ్ఞోపవీత వైశిష్ట్యము (2-00), లక్ష్మీ 
సూక్తము (2-00), శాంతి ప్రార్థన (2-00), దగ్రేట్‌ గాయత్రి (2-00), వైదిక 
అర్థనీతి (2-00), బ్రహ్మచర్య విజ్ఞానము (15-00), శ్రీ దయానంద హృదయము 
(12-00), స్వరాజ్య సంగ్రామంలో ఆర్యసమాజము (8-00), సత్యధర్మవిచారణ 
(6-00), వైదిక సంస్కృతిలో వానటప్రస్థాశ్రమం (10-00), మరణానంతరం జీవుని 
ప్రయాణము (40-00), ప్రణవ స్తోత్రం (10-00), అహల్య రాయిగా మారలేదు 
(2-00), దయానందుని ఆదర్శరాజ్యం (1-00), మాతాపుత్రికల జ్ఞానచర్చ 
(60-00), వేదాల వెలుగు చూపే ఆర్యసమాజము (20-00), వైదిక సరస్వతీ 
సూక్తము (10-00), అగ్నిహోత్రం 100% వైజ్ఞానికం (60/-). పెండ్లినాటి ప్రమాణాలు 
(40/-), వేదాలలో వర్షేష్టి విజ్ఞానం (25/-), దేవుడు-జీవుడు-ప్రకృతి (30/-), 
వైదిక జన్మదిన వేడుక (30/-) యజ్ఞోపవీత వైశిష్ట్రము - బ్రహ్మచర్య విశిష్టత, 
వేదోపదేశాలు (ముద్రణలో). 


సృష్టికర్త ఉపదేశం 


ఓం బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుమపాఘ్నత । 
ఇంద్రో హ బ్రహ్మచర్యేణ దేవేభ్యః స్వరాభరత్‌॥ 
- అథర్వవేదం (11-5-19). 
దేవతలు - విద్యా సదాచార పరులైన వివేకవంతులు బ్రహ్మచర్యంతో, 
ద్వంద్వ సహనరూప తపస్సుతో మృత్యువును, దరిద్రాన్ని కష్టాలను 
అధిగమించి సుఖపూర్వకంగా దీర్షాయువు ననుభవిస్తారు. ఇంద్రుడు - 
ఇంద్రియాలకు అధిపతియైన జీవుడు ఇంద్రియాలను వశంలో పెట్టుకొని తన 
శరీర మనో బుద్ధులను బలపరచుకుంటాడు. పురుషార్థంచేసి విశేష సుఖాల 
నను భవిస్తాడు. యోగసాధన చేసి అమరత్వాన్ని - ముక్తిని పొందుతాడు. 


Through the practice and discipline of continence the 
wisemen overcome the causes of early death. The soul, who is 
the master of limbs and sense organs, through restraints on 
hunting after senses brings light and happiness for the limbs of 
the body. 


Read Fully and give others 
YAGNOPAVEETA VAISHISHTIYAMU 


సర్ప్వవ్యాపక సర్వేశ్వరుని సందేశం 

ఓం (బ్రహ్మ చర్యేణ కన్యా యువానం విందతే పతిమ్‌ । 

అనడ్వాన్‌ బ్రహ్మచర్యేణ+అశ్వా ఘాసం జిగీర్నతి॥। 
- అథర్వవేదం (11-5-18). 
కన్యలు (విద్యార్థినులు) కూడా (బ్రహ్మచర్య వ్రతాన్ని (తపస్సును) 
పాటించి శరీర మనో బుద్ధులను బలపరచుకోవాలి. దృఢమైన శరీరాంగాలతో 
వీర యువతలు కావాలి. తమకు తగిన బల వీర్య బ్రహ్మచర్యవ్రత సంపన్నులైన 
యువకులను వివాహమాడి ఆదర్శ గృహిణులు కావాలి. “మమ పుత్రాః 
(అథర్వ 10-159-8)= నా 
పుత్రులు శత్రుంజయులు. నా పుత్రికలు విశ్వవందితలు, వీరమాతలు ” అని 


చెప్పగల - గర్వించగల నారీమణులు కావాలి. 

బరువైన బండిని, రథాన్ని వేగంగా తీసుకుపోగల వృషభ అశ్వాలు 
గడ్డిపరకలు తిని కూడా బ్రహ్మచర్యవ్రతాన్ని పాటించి అంతటి శక్తిని 
పొందాయి. అట్లే, విద్యార్థినీ విద్యార్థులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి బల వీర్య 


సంపన్నులు కావాలి. 

A maiden living in chasity by controlling her senses 
wins for her husbandship a young bachelor of similar 
qualifications. Even bulls, horses and beasts nourish 
themselves with fodder (grass) and keep their sexual appetite 
in control. 


ముద్రణ- వితరణ 
రావికంటి జ్యోతిశ్రీ - దీనదయాళ్‌ 
వైదిక ధర్మ ప్రచారకులు, వారాసిగూడ, సికింద్రాబాద్‌ 
సెల్‌ : 9440871326, 9705085608 


